శ్రీరస్తు 
శ్రీ జయదేవకవి రచించిన 
గీతగోవింద మహాకావ్యము 


ఇ ఈ 
అరుపదులు 
CY 
కూర్చు : చీమకుర్తి చందయ్య శెట్టి 


పండిత పరిళోధనము, తాత్సర్య విలేఖనము : 
విద్వాన్‌ నడాదూరి విజయరాఘవాచార్యులు 


(పకాళ కులు : 





నెం.168 Tent 8-వ వీధి, 
మరరాసు-600086. 


స్థాపితము: 1915 య్‌ 479 345 


సర్వహక్కులు (_ప్రకాశకులవి] [వెల: రూ. 15-00 


తొలిపలుకు 
సోదర సోదరీమణులారా! 
భగవంతుడు ద్వాసరయుగములో (శ్రీకృష్ణావతారమె త్తె ను. 
బృందావనమున విహరించి (ప్రజలకు. రాధామాధవుడుగా అతి 
శృంగారముగా దర్శన మిచ్చెను. 


పెద్దల అన్ముగహమువలన ఈ స్వరూపమును గురించి 
విన్న (శ్రీ జయదేవులవారు ఈ రాధామాధవుల శృంగార రూపమును 
అతి విమర్శగా శృంగార రూపముతో “గీత గోవిందంి అను 
కావ్యమును రచించి (ప్రజలకు అర్పించిరి, 

ఈ కావ్యములో ఒక్కొక్క గీతములోను యెనిమిది 
చరణములు కల్గియున్నవి గనుక ఈ కావ్యము అష్టపదులు” అను 
మారుపేరుతో పిలువబడుచున్నది. ఈ గీత గోవిందమును అనేక 
కవులు తాత్సర్య సహితముగా కూడ (వాసియున్నారు. 

ఇప్పుడు మీకు అందిస్తున్న ఈ పుస్తకములో కొన్ని కఠిన 
మైన సంస్కృత పదములను విడదీసి, విడివిడిగా, అర్ధములోనో, 
పదములోనో మార్చు రాకుండా, చిన్న, పెద్ద అందరు, సులభముగా 
పొడుకొనులాగున (వాసితిని. 


కౌవున ఈ శృంగార రసవంతమైన పొటిలను (శ్రీకృష్ణ 
పరమాత్ముని, రాధా సమేతముగా మనసులో తలచుకొని భక్తి 
పూర్వముగా నిండైన శ్రీకృష్ణ భక్తి తో భజనలలో పాడుకొనిగానీ, 


అందరికీ వినిపించిగానీ, (శ్రీకృష్ణపరమాత్ముని కృపకు పాతు 
లగుదురని ఆశిస్తున్నాను. 


తొలిపలుకు | 3 


(శ్రీ జయదేవ స్వాములవారు కూడ, అన్నమయ్య త్యాగ 
రాజు వంటి మహా భకా(గేశరుల వరుసలో ఉన్నారనునది మనకు 
విదితము. జయదేవులవారు తాము (వ్రాసిన ఈ కావ్యమును తాము 
తరించి, యితరులను తరింపచేసినారనుట సుస్పష్టము. ఓ భక్తా 
గేసరులారా! ఈ “అష్టపదులు - అను గీతగోవింద మహా కావ్య 
మును పఠించి, మధుర గానామృతమును (గోలి, సకల ఆయు 
రారోగ్య ఐశ్వర్యాభివృద్ధు లొందెదరని ఆ ద్వాపరయుగ నాథుని 
మనసారా (పార్టించుచున్నాను. 

చీమకు ర్తి చంద్రయ్య శెట్టి, 





చీమకు ర్తి చంద్రయ్య శెట్టి 
నెం. 5, తంగవేలు వీధి, గోకులం కాలని, 
టి. నగర్‌, మదాసు ఎ క00 0117. 


శ్రి జయదేవులవారి జీవిత సంగహము 


(శ్రీ) జయదేవస్వాములవారు పదియవ శ తాబ్బమున ఉత్కళ 
రాష్ట్రములో “ధుంధు బిల్వము అను (గామమున జనించిరి, 
ఒరిస్సా రా ష్ట్ర ములో ఈ (గామమును “కెందులి' అనియూ 
“కింధు బిల్వము” అనికూడా పిల్చుదురు. 


వీరి తల్లి తండ్రులు (బాహ్మణ కులములోని వారు. చాల. 
భక్తి పరులు. వీరికి సంతానము చాల కొలమువరకు కలుగకుండుట. 
వలన, వీరి ఇష్ట దైవమయిన (శ్రీ జగన్నాథస్వామిని అమిత 
భక్తితో, తమకొక దై వభ కుడుగాను, సద్దుణరూపుడుగాను, తమ 
వంశమునకు మంచి పేరు సంపాదించే వంళోద్దారకుడుగాను ఉండు. 
నట్లు తమకొక పుత్రుని కలుగునట్లు అనేక (వ్రతములు, నోములు, 
పూజలు జేనెడివారు. 


(శ్రీ జయదేవులవారి తండ్రి పేరు భోజదేవుడు, తల్లి పేరు 
రమాదేవి. వీరిరువురిలో తల్లి రమాదేవి (శ్రీ జగన్నాథస్వాముల 
వారిని అమిత సద్భ క్రితో వేడగా వేడగా భగవంతునికి అను గహము: 
కలిగి, (శ్రీ మహావిష్ణువు తమ కరుణతో వ్యాసమహామునిని పిలిచి 
తమ భక్తురాలయిన రమాదేవికి ప్ముతుడుగా జనించవలసినదసి 
కోరిరి, 


శ) జగన్నా ధస్వాములవారు, భోజదేవుల వారి కలలో 
రమాదేవివారి భ క్రికిమెచ్చి ఆమెకు సత్సుతుడుగాను, భ క్రి పరుడు 
గాను, కవిగాను, ఒక ప్కుతుడు జననమగులాగున వరమిచ్చితినని 
చెప్పి అంతర్ధానమొందెను, అదెమాదిరి రమాదేవికి కొద్దికాలములో 


(శ్రీ జయదేవులవారి జీవిత సంగహము గ్ర 


ఒక ప్యుతుడు గలిగెను. పుట్టిన పుత్రుడు వ్యాసమహర్షి గదా! చిన్న 
తనములోనుండే భగవంతునిపై చాల భ క్తిగల్లినవాడుగా ఉండెను. 
తల్లితండ్రులు వారి పుత్రునికి “జయదేవ్‌” అని పేరు పెట్టి చాల 
(పేమతో సెంచుచుండిరి. 


జయదేవుడు కాలము గడువ గడువ వేదములు నాల్గింటిని, 
వేదాంగముల నాజింటిని, అనేక శాస్త్రములు, పొరాణికములను, 
ఇతిహాసములను నేర్పుతో చదివి, విని, గొప్ప పండితుడుగా తయా 
రయ్యెను. చిన్న వయస్సుతో నుండే భక్తిగలిగిన వాడు కావున, 
భగవద్భక్తిని మరింత పెంచుకొనగలిగి, మహాభ క్తుడుగా మారెను. 
భగవంతునిపై అనేక పాటలు (వాసి, పాడి, అందరికీ వినిపించుచూ 
భక్తిని ప్రజలలో పెంపొందించెను. తరువాత కొన్నాళ్ళకెల్లా వీరి 
ఇష్టదైవమైన (శ్రీ జగన్నాధస్వాములవారిపై కీర్తనలు రచించెను. 
పేరే “గీత గోవిందము" అనే కావ్యమును చాల రసవంతముగా 
(వాసిరి, 

ఫీరీ కవిత్వమును, పాండిత్యమును, సాహిత్య వరుసలను 
మెచ్చి వంగదేశపురాజు వీరిని తమ ఆస్లానకవిగా చేసుకొనెను. 
జయదేవులవారు గితగోవిందములో ఇరువది నాల్లు పాటలను వివిధ 
రాగ, తాళములలో అమర్చిరి. ఇనన్నిటిని కూడ నిశ్చలమైన 
శ్రీ కృష్ణ భక్తితో (మరియే విమర్శనలు చేయక) భగవంతునికి 
మీ భక్తిని అర్పించుచూ, పాడుకొన్స చో, (శీ కృషపరమాత్ముని 
ఆశీస్సులు క. కల్లును. న వం : 

ఈ గీతగోవిందము (అనగా అష్టపదులు) చాల (ప్రపంచ 
(వథ్యాతి నొందినవి. గీతగోవిందములను మరొక రాజు వేరొకరీతిగా 
(వాసిననూ, అవి (ప్రజా (ప్రఖ్యాతి నొందలేదు. కావున జయదేవుల 


గ్ర. (శ్రీ జయదేవులవారి జీవిత సంగహము 


వారి (గీతగోవిందము) అష్టపదులే (ప్రజలలో భ్యాతినొందినది 
వీటిని అనేక విధములై న భజనలలో, అష్టపదులలో కొన్నింటినీ 
లేక అన్నింటినీ “అష్టపదుల భజని అను పేరుతో ఇరువధినాలుగ 
అష్టపదులను పాడుకొనుచున్నా రు. 

(శ్రీ జయదేవులవారు, పద్మావతిదేవి అను ఒక ఆమెను 
వివాహమాడిరి. వీరుకూడ మహా పత్మివతయు, భ క్రి పరురాలుగా 
నుండి, జయదేవులవారికి సంసార జీవితముతోపాటు ఆయనకు 
ఆయన రచనలకు పరిపరి విధములుగా చాల సహాయకారిగా 
వుండిరి. (శ్రీ జయదేవులవారు తత్వచింతామణి, కాకరవాదము, 


రతిమంజరి, చందాలోకమనెడి కొన్ని యితర ఆంతములనుకూత 
రచించిరి. 


శ్రీ జయదేవులవారు ఆత్మజ్ఞాని, వ్యాసమహర్షి వారి అవతార 
జననముగాన వారు మహా (ప్రజ్ఞావంతులుగాను, పండితులుగాను, 
కవిగాను, పరమభ క్తుడుగాను, ఈ (పపంచమున జనించి ఈ గీత 
గోవిందమను అష్టపదులను (పజానీకమునకు అందించిరి. కావున 
వీటిని సద్భక్తి తో పఠించి, పాడుకొనుచూ, శ్రీ కృష్ణ భక్తులుగా 
మారి ము కిని కోరుకొందుదురని, ME పొఠకు లైన 
మిమ్ము చేడుకొనుచున్నాను. 


ఇట్లు తమ విదేయుడు, 
చీమకు రి చంద్రయ్య శెట్టి. 
బాణలి యలు 


అష్టపది ధ్యాన శ్లోఠమ్‌ 


1. యద్లోపీవదనేందు మండన మభూత్‌ 
కన్తూరికా పతకం 
యల్ల క్షీ కుచశాతకుంభ కలశే 
వ్యాకోచ మిందీవరమ్‌। 
యన్నిర్వాణవిధానసాధన విధౌ 
సిద్ధాంజనం యోగినాం 
తన్నః శ్యామళ మావిరస్తు హృదయే 
కృష్ణాభిధానం మహః॥ 
2. రాధా మనోరమ రమావర రాసలీల 
గానాన్ఫుతై క ఫణితిం కవిరాజరాజమ్‌। 
(శ్రీమాధవార్నన విధౌ అనురాగసద్మ 
పద్మావతీ (పియతమం [ప్రణతోస్మి నిత్యమ్‌॥ 
రి, (శ్రుగోపాలవిలాసినీ వలయ స్మదళ్నాధిముక్తాకృతి 
(శ్రీరాధాపతి పాదపద్మభజన ఆనందాబ్టి మగ్నోనిశమ్‌। 
లోకే సత్కవిరాజరాజ ఇతియః ఖ్యాతోదయాంభో నిధిః 
తంవందే జయచదేవసధ్ధురు మహం పద్మావతీవల్ల భమ్‌॥ 


(శ్రీ జయదేవకవి రచించిన 
(శ్రీ గీతగోవింద మహాకావ్యము 


(ప్రాదన్‌ దిష్టతలేతలే విటపినాం |గామేషుభికామటకా 
స్వచ్చందం పిబయామునం జలమలం చీరాణికంథాంకురు। 
సమ్మానం కలయాతి ఘోరగరళం నీచాభిమానంసుధాం 
(శీరాధామురళీధరౌ భజసభ్లే బృందావనం మాత్యజ॥ 


సాక్షొత్తు వేదవ్యాసులమునివారి అవతారమైన (శ్రీజయదేవ 
స్వాములవారు మనకు లభింపచేసిన ఈ “గీతగోవిందం” అను 
ఇరువది నాలుగు అష్ట షపదులు కలిగిన శృంగార కాన్యము మొట్ట 
మొదట క్రీ. పూ. పదునారవ శతాబ్దమున మన దక్షిణ దేశమునకు 
విజయముచేసిన శ్రీచెతన్య మహా(ప్రభువులవారిే గొనితేబడినది, 
మన పెద్దలు ఆకీ ర్త నములలోని భావముల ననుసరించి వాటికి మన 
కర్ణాటక రాగములను, తాళములను, సమకూర్చి యిచ్చినారు. వాటిని 
మన సాంపదాయ భజనలలో చాల కాలముగా పాడుకొను 
చున్నాము. 


శ్రీకృష్ణుని పరమాత్మగాను, (శ్రీరాధను జీవాత్మగాను, సఖిని 
గురువుగాను భావించాలి. నవరసములలో మేలైన శృంగార 
రసమయంగా ఈ కృతి రూపొందినది. నాయికానాయక భావమేకాక 
జ్ఞానులకు పరమాత్మునిపై కలిగే ' అలౌకిక (సేనుకు సమమైనది. 
పాడువారు, తమ్ము రాధగా భావించుకొని, కృష్ణపరమాత్మ పై 
దృష్టినుంచి భక్తి భావముతో పాడుకొన్నచో గాయత్రీ మహో 
మంత్రము వలె స్మరణమాతమున మనకు డై వకృప కలుగును. 

ఈ కావ్యము (శ్రీ కెలాసవతి యొక్క పరిపూర్ణ కటాక్షము 
హొందినది. 3 


&) జయదేవస్వాములవారి-పె క్రీ ర్తనలు 


రాగం : పూర్వీకల్యాణి తాళం : (తిపుట 


ప. పద్మావతీ రమణమ్‌ 
జయదేవ కవిరాజభోజ దేవసుత పద్మపాదస్మరణమ్‌ ॥ప॥ 


అ.ప. యద్‌ గోపి వదనేందు మండల రమితమ్‌ 
తక్‌ గోవింద పద చంద చకోరమ్‌ 3ప॥ 


చ. 1. కిందు బిల్వ సదనం అతి ఆతి 
దివ్య మంగళ వదనమ్‌ 
సుందరాంగ శుభ శోభద మదనమ్‌ 
సుముఖి రమాదేవి (పియకర సుధనమ్‌ "ప 


మధ్యమకాలం 


చ. ఓ సహపండీత సముఖమ్‌ 
శత మన్మథ జిత మహనీయమ్‌ 
సతత కృష్ణ _పేమరసమగ్న 
సమానరహిత గీతగోవిందకావ్య ॥ప॥ 


రాగం ; 


గీతగోవిందం (అష్టపదులు) 





అష్టపది she 
మాళవం తాళం ; 
శ్లోకమ్‌ 
aa) 
'మేఘైర్‌ 'మేదురమంబరం వనభున 
శ్యామ స్త్వమాల(దుమైః 
నక్తం భఖీరురయం త్వమేవతదిమమ్‌ 
రాదే గృహం[పాపసయ 
ఇళ్టం నందని దేశతశ్చలితయో:ః (పత్యధ్వ 
కుంజ (దుమమి 
రాధామాధవయోర్‌ జయంతి యమునాకూలే 
రహాః 'కేళయః॥ 


వాగ్గెేవతాచరిత చితిత చి త్తసద్మా 
పద్మావతీ చరణ చారణ చకవర్సీ। 
(శ్రీ వాసుదేవ రతికేళి కథాసమేతమ్‌ 
ఏతంకరోతి జయదేవకవిః (ప్రబనమ్‌॥ 
యది హరిస్మరణే సరసం మనః 
యది విలాస కళాసు కుతూహలమ్‌। 
మధురకోమల కాన్న పదావళిమ్‌ 
(శుణు తథా జయదేవ సరస్వతీమ్‌॥ 


గీత గోవిందం (అష్టపదులు 11 
వాచః పల్ల వయత్యు మాపతిధరః సందర్భ శుద్దింగిరామ్‌ 
జానీతే జయదేవ ఏవశరణః శా ఘ్యోదురూ హా(దుతేః। 
శృంగారోత్తర స్మత్చమేయరచ నై ః ఆచార్య గోవర్టనః 
స్పర్చీ కోపినవిళుతః (శుతిధరో దోయీచ వీక్మాపతిః॥ 


. (పళయ పయోధిజలే ధృతవానసి వేదమ్‌ 
విహిత వహి[త చరిత్రం అఖేదమ్‌ 


'కేళవ! ధృత మీనళరీరః ॥జయజగదీశహారే॥ 


. &తి రతి విపులతరే తవ తిష్టతి ఫృష్టే 
ధరణి ధరణ కిణ చ|క్రగరిష్షే 
కేశవ! ధృత కచ్చపరూపః! 1జయజగదీశహారే॥ 


. వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా 
శశిని కళంక కశేవ నిమగ్నా 
కేశవ! ధృత సూకరఠూపః! ॥జయజగదీశహారే॥ 


. తవ కరకమలవరే నఖ నుద్భుత శృంగమ్‌ 

దళిత హిరణ్యకళిపు తను భృంగమ్‌ 

'కేశవ! ధృత నరహరిరూప! ॥జయజగదీశహరే॥ 
, చలయసి విక్రమణే బలి మద్భుత వామన 

పదనఖనీర జనితజన పావన 

కేశవ! ధృత వామనరూపః! ॥1జయజగదీశహరే॥ 
. క్నతియ రుధిరమయే జగదపగత పాపమ్‌ 
స్నపయసిపయసి శమిత భవతాపమ్‌ 

కేశవ! ధృత భృగుపతిరూపః ॥1జయజగదీశహారే॥ 


12 గీతగోవిందం (అష్టపదులు) 


చ. 7. వితరసి దిక్షు రణే దిక్సతి కమనీయమ్‌ 
దశముఖ మౌళిబలిం రమణీయమ్‌ | 
"కేశవ: ధృత రఘుపతిఠూపః 1జయజగదీశహ లే॥ 


చ. కీ. వహసి వప్పషి విశదే వసనం జలదాభమ్‌ 


హలహతి భీతి మిళిత యమునాభమ్‌ 
"కేశవః ధృత హాలధరరూపః! 1 జయజగదీశహరే॥ 


చ. 9. నిందసి యజ్ఞ విడే అహహ శృతిజాతమ్‌ 

సదయ హృదయ దర్శిత పళుఘాతమ్‌ 

కేశవః ధృత బుద్ద శరీర! 1 జయజగదీశహా'రే॥ 
చ. 10. మ్రేచ్చృనివహ నిధనే కలయసి కరవాలమ్‌ 

ధూమకేతు మివ కిమపి కరాళమ్‌ 

"కేశవ! ధృత కల్కి శరీర ॥జయజగదీశహరే॥ 
చ. 11. (శ్రీజయదేవ కవేః ఇదముదితముదారమ్‌ 

శృణు శుభదం సుఖదం భవసారమ్‌ 

కేశవ! ధృత దశవిధరూపః! ॥జయజగదీశహారే॥ 


గీతగో విందం-భావప్రకాళిక 
క్ర థాప్రార ంభము 





నందగోపుడు ఆవులమందలను మేపడానికి అడవికి తోలు 
కుని పోయేటప్పుడు రాధ కృష్ణుడూ వెంటబడ్డారు. ఉన్నట్లుండి 
ఆకాశం మేఘావృతమై జడివాన కురిసే లక్షణాలు కనబడతాయి. 
అప్పుడు నందగోపుడు రాధను చూచి “అమ్మాయీ! (శ్రీకృష్ణుడు 
పసివాడు. ఉరుములకు మెరుములకు జడుసుకుంటాడేమో, భద్రంగా 
ఇంటికి పిలుచుకునిపో” అని రాధకు కృష్ణుణ్ని అప్పగిస్తాడు. రాధా 
కృష్ణులు ఇంటికి పోకుండా యమునా నదీతీరంలో ఉన్న ఒక మనో 
హర స్థలాన్ని చేరుకుని [క్రీడలో పాల్గొంటారు. 


రాధాకృష్ణుల (పేమ తత్వం జీవ పరమాత్మల అవినాభావ 
సంబంధానికి (ప్రతీక. 'భర్తిః శృంగార వృత్యా పరిణమతి, (భక్తియే 
శృంగార రూపంగా పరిణమిస్తుంది) అన్నట్లు భగవంతునెడ జీవు 
నకు గల అచంచల భక్తి భగవంతుని ఎడబాటువల్ల విరహంగా 
పరిణమిస్తుంది. నాయన్మార్లు ఆళ్వార్లు మున్నగు సరమ భక్తులు 
కూడా “స్రీ పాయమితరం జగత్‌” అన్నట్లు సకల జీవరాసులకు 
(పాణాధార మైన పర|బహ్మాన్ని పురుషుడుగా తమ్ము స్త్రీగా భావించు 
కుని భక్తిని వ్యంగంగాగల విరహగీతాల, (ప్రణయ గీతాలకు 
సదృశమైన రచనలు గావించారు. ఆ మార్గాన్ని అనుసరించి జయ 
'దేవకవి ఆ రాధాకృష్ణుల (పణయ వృ త్రాంతాన్ని ఈ అష్టపదులలో 

కావ్య మర్యాద వపు పరికరిన వర్ణనలతో కూర్చాడు. 


14 గీతగోవిందం (అష్టపదులు) 


మొదటి అష్టపది (భావ పకాశళిక 
. [ఇందు (శ్రీకృష్ణుని దశావతారాలు (ప్రశంసింపబడినవి. | 

l, (పళయకాలంలో సము(ధాలు వుప్పొంగి భూమండ' 
లాన్ని ముంచి'వేసినపుడు, ఓడవలె ఆ సము|ద్రజలాల్లో ఒక పెద్ద 
చేవవై వేదాలను ధరించి విచిత్ర లీల జరిపావు. (శ్రీకృష్ణా! నీకు 
జయమగుగాక. 

2. తాబేలు తూపాన్ని ధరించిన స్వామీ! మందర పర్వ 
తాన్ని విశాలమైన వీపుళో ధరించినపుడు దాని రాపిడివల్ల 
గాయాలు గాచిన నీ వీపున భూమి ఉన్నది కదాః మహో కచ్చప 
రూపంతో భగవానుడు భూమిని ధరించి ఉన్నాడన్నది పురాణ 
(ప్రసిద్ధం. 

8. స్వామీ! వరాహావతారమందు తెల్ల గా చం దరేఖవలె 
(పకాశించే కోరలతో నీవు భూమండలాన్ని ఎత్తి పట్టినప్పుడు ఆది 
చంద్రునిలో కళంకంలా కానవచ్చింది కదా! 

4. స్వామీ! నృసింహావతారంలో తామరలలాంటి నీ చేతుల 
లోని వేళ్ళ గోళ్ళ కొనలో నీచే చీల్చబడిన హిరణ్యకశివుని శరీరం 
తామరల మీద వాలిన తుమ్మెదలా ఉండినది. 

గ వామనావతారంలో బలిని యాచించి (తివి క్రముడవై 
ఆతల్జి స్థాన భష్టుణ్ని చేశావ. ఆ సమయంలో నీ పాదాల వేళ్ళ 
గోళ్ళ కొనలోనుండి జారిన నీటి ధారచే మూడు లోకాల్లో వసించే 
వారిని సవితుల్ని చేశావు. (తీవిక్రమావతారంలో ఆకాశాన్ని ఆక 
మించిన విష్ణు పాదాన్ని (బహ్మ భక్తితో కడగగా ఆ నీళ్ళు పవ్మిత 
గంగానదిగా (పవహించిందన్న విషయం పురాణ (ప్రసిద్ధం. 


గితగోవిందం (అష్టపదులు 15 
6. పరకురాముడవై గర్వించిన రాజులనెల్ల మట్టుపెట్టి 


రు 
అందువల్ల కలిగిన రక్తపు మడుగులవల్ల (పజల పాపాలు, భవన 
బంధాలు "పోయేటట్లు చేశావు. పరశురాముడు రాజులను చంపగా 


వాళ్ళ రక్తం ఐగుమడుగులై ౦దనీ ఆ మడుగులే శమంత పంచక 
మనే గొప్ప తీర్ధ స్థానాల్రై నవని పురాణ వృత్తాంతం. 

T, (శ్రీరాముడవై రఘువంశంలో అవతరించి దశదిశల్లో 
రణవి క్రమాన్ని (పకటించి ఇం దాది దేవత (పార్ధననుసరించి స్‌ 
ఇని పది తలలు బలిగొన్నావు. రావణుని తలలు దేవుడి పాదాల 
వద్ద బలి యిన్వబడి నట్లు రాలిపడినవి. 

8. బలరాముడవై. తెల్లగా (పకాశిస్తు న్న శరీరంమీద నీల 
మేఘంలా మెరుస్తున్న సీలపు పట్టు వస్త్రాన్ని, నీహలాయుధంవల 

జమ. 
కలతపొందింపబడి భయపడుతున్న యమునానది జలాలవంటి కాంతి 
కలదాన్ని కప్పుకున్నావుగదా. ఒకప్పుడు కౌరవులమీద కోపపడి. 
బబరాముడు హస్తినాపురాన్ని పెళ్ళగించడానికి తన హలాయుధంతో 
లాగాడనీ, యమునగట్టు ఓరగిల్లిందని అంతలో మునుల పెద్దల 
ప్రార్థనతో శాంతించి వదలాడని * పురాణకథ, 

9. బుద్దుడవై అవతరించి భూతదయ ముఖ్య ధర్మమని 
యజ్ఞాలలో పశువధ కావించే వెదకర్మలను నిరసించావు. 

10. కల్కి. అవతారంతో మెచ్చ జనవినాశానికి ధూమ'కేతు 
వలె భయంకరంగా మండుతున్న ఖడ్గాన్ని చేతిలో ధరించి దుష్ట 
ba శిష్టజన రక్షణ చేస్తావు. 

ఈ లోకంలో సారతమమైన లీలతో ఇలా దశళావ 
అ లోకాన్ని రక్షించి మించిన కృష్ణా! భక్తిని వ్యంగ్యంగా 
కలిగి ఉన్న శృంగార సమయగీతాలను, గంభీరము, శుభకరము ఐన 
వాటినీ వినుమా. 


16 


రాగం; 


చ, |. 


చ, 2. 


చ. 5, 


చ, 4 


గీతగోవిందం (అష్టపదులు) 
ర్స 


పది _- 2 
కమ్‌ 
వేదా నుద్ధరతే జగన్నివహతే భూగోళశముద్భి భతే 
దెత్యం దారయతే బలిం చలయతే క్షతక్షయంకుర్వతే। 
పౌల స్వం జయతేహలం కలయే కారుణ్యమాతన్వతే 
మ్లైచ్చాన్‌ మూర్చయతే దశాకృతి కృతే॥ 
కృష్ణాయతుభ్యన్న మః 
బైరవి తాళం : (తిపుట 


(శ్రిత కమలాకుచమండల ధృతకుండల 
కలిత లలిత వనమాలికా 


ఆ 


ట్‌ 


33, 


హారిగోఏింద హరిగోపాల 1జయజయదేవహరే॥ 

దినమణి మండల మండన భవ ఖండన 

మునిజన మానసహంస ॥జయజయదేవహరే॥ 
. కాళియ విషధర భంజన జనరంజన 

యదుకుల నళిన దినేళ [జయజయ దేవహ 'ే॥ 
. మధు ముర నరక వినాశన గరుడాసన 

సురకుల కేశి నిదాన [1జయజయిదేవహారే॥ 

అమల కమల దళలోచన భవమోచన 

(తిభువన భువన నిధాన 1జయజయదేవహ'రే॥ 


జనకసుతా కుచభూషణ జితదూషణ 
సమర ళమిత దశకంఠ 1జయజయదేవహారే॥ 


పే LT 
గీతగోవిందం (అష్టపదులు 


చ. 7. అభినవ జలధర సుందర ధృతమందర 


(శ్రీముఖ చంద్ర చకోర 1జయజయదేవహారే॥ 
చ. 8. శ్రీజయదేవ కవే రిదం కురుతే ముదము 
జ్ఞ్వల మంగళ గీతమ్‌ ॥జయజయదేవహరే॥ 


రెండవ అష్టపది (భావ ప్రకాశిక) 
[ఈ రెండవ అష్టపదిలో శ్రీకృష్ణ లీలలు అధి 

వరి ౦ప బడినవి. ] 

1. లక్ష్మీ'దేవిచే ఆశయింపబడిన హృదయం కలవాడా! 
ధగధగ మెరుస్తున్న కుండలాలు ధరించిన వాడా: మనోహరమైన 
వనమాలను ధరించిన దేవా! హరీ! గోవిందా: గోపాలా! నీకు 
ఎల్లి ప్పుడు జయమగు గాక! 

2. సూర్యునివలేె (పకౌశిస్తున్న రత్నా లంకారాలతో అలంక 
రించబడినవాడా! భవభంధాన్ని పోగొ"ప్టేవాడా! మునుల హృదయా 
లనే మానస సరస్సులో సంచరించే హంస అగువాడా జయము! 

ర. విషనాగుల్లో "పేరుపొందిన కాళియుని అణచిన వాడవు, 


జనులకు మిక్కిలి సంతోషం కలిగించేవాడవు. యదుకులం అనే 
తొనురకు వికాసం కలిగించే సూర్యుడవు, నీకు జయము. 


4. మధు, ముర, నరకాది రాక్షసుల్ని నాశం చేశావు. గరు 
డుణ్ని వాహనంగా జేసుకున్నావు. దేవతల [కీడలకు ఆదికౌరణ 
మైనావు. దేవతలు గోపీ, గోపకులుగా జన్మించి శ్రీకృష్ణునితో 
(కీడిస్తూ గొప్ప సంతోషం పొందడం ఇందులో సూచింపబడింది. 


1శీ గీతగోవిందం (అష్టపదులు) 

గ్ర నిర్మలమైన తామర రేకులవంటి నేత్రాలు కలవాడీవి, 
అశ్రితులను జనన మరణ రూసమైన సంసారబంధంనుంచి విడిపించ 
గలవాడివి. మూడు లోకాల ఉత్పత్తికి కారణం నీవే, అలాంటి దేవ 
దేవుడనైన నేకు జయం, 


6. సీతాదేవి కుచాలకు ఆభరణంలా, ఆ దేవి హృదయంలో 
ఎల్ల ప్పుడు విహరిస్తున్నావు. ఖరదూషణ రాక్షసుల్ని జయించావు. 
ఖరదూషణాదుల్ని సంహరించి విక్రమంచూపి అలసిన (శ్రీరాముణ్ణి 
సీతాదేవి ఆలింగనంతో సంభావించి (శ్రమదీర్చిన వృత్తాంతం శ్రీ) 
రామాయణ (ప్రసిద్ధం. (త్రిలోక భయంకరుడై న రావణాసురుణ్న్ని 
యుద్ధంలో సంహరించావు. అలాంటి దేపుడవు, నీకు జయం. 


7. కొక్కారు మేఘంలా సౌందర్యం కలవాడివి. క్షీరసాగ 
రాన్ని దేవతలు రాక్షసులు కలిసి చిలికినపుడు మందర పర్వతాన్ని 
వీపున ధరించాపు. ఆ మథన సందర్భంలో పాలకడలిలో తోచిన 
లక్ష్మీదేవి ముఖమనే చం|ద్రమండలావికి చం|ద్రకిరణాలను పానంచేసి 
జీవించే చకోర సకిలా ఆమె ముఖసౌందర్య వీక్షణంవల్ల అమి 
తానందం పొందినవాడవై (ప్రకాశిస్తున్నావు. అలాంటి చేవుడవై న 
శ్రీహరివి సీకు జయం. 

8. మిక్కిలి (పకాశిస్తూ (శ్రోతలకు నంతోషాన్ని కలిగిస్తూ 
మంగళకరమై (శ్రీజయదేవుని ఈ మంగళగీతం ఒప్పుతున్నది. 
దేవా నీకు జయం గలుగునుగాక. 


రాగం : 
చ, 1. 


ల 


గీతగోవిందం (అష్టపదులు) 19: 


అష పది _ 8 


కమ్‌ 

వసంతే వాసంతీ కుసుమ సుకుమారై 8 అవయవై ౪ 
(భ్రమన్నీం కాన్హారే బహువిహిత కృష్ణానుసరణామ్‌ | 
అమందం కందర్ప జ్వర జనిత చింతాకులతయా 
వలద్బాధాం రాధాం సరస మిదమూచే సహాచరీ ॥ 


34 BE 


వసంతా - హు నేని తాళం: ఆది 
లలితలనంగ లతా పరిశీలన 
కోమల మలయ సమీరే 
మధుకర నికర కరంబిత కోకిల 
కూజిత కుంజకుటీరే 
విహరతి హరి రిహ సరసవసన్వై 
నృత్యతి యువతిజనేనసమం సఖి 
విరహిజనస్య దురంతే (రాధ ॥విహరతి॥ 


. ఉన్మద మదనమనోరథ పథిక 


వధూజనజనిత విలాసపే 
అళికుల సంకుల కుసుమసమూహా 
నిరాకులవకుళకలాపే 1విహారతి॥ 


. మృగమదసౌరభ రభసవశంపద 


నవ దళమాల తమాలే 
యువజన హృదయ విదారణ మనసిజ 
నఖరుచి కింకుకజాలే విహార తి॥ 


20 


చ, 4. 


చ గీ. 


గీతగోవిందం (అష్టపదులు) 


మదన మహీపతి కనకదణ్లరుచి 
"కేసర కుసుమ వికానే 

మిళిత శిలీముఖ పాటలపటల 
కృత స్మరతూణ విలాసే 

విగళిత లజ్జిత జగదవలోకన 
తరుణ కరుణ కృతహా సే 

విరహి నికృంతనకుంత ముఖాకృతి 
కేతుక దంతురితాశే 


. మాధవికా పరిమళ మిలితే నవ 


మాలికయాతిసుగంధోౌ 
మునిమననా మపి మోహానకారిణి 
తరుణా కారణ బందా 


ఖ్‌ స్ఫురదతిము క్ర లతాపరిరంభణ 


ముకుళిత పులకిత చూతే 
బృందావనవిపినే పరిసర పరి 
గత యమునాజల పూకే 


శ (శ్రీజయదేవభణిత మిద ముదయతి 


హరి చరణ స్మృతినారమ్‌ 
సరస వసంత సమయ వనవర్ష నమ్‌ 
అనుగత మదన వికారమ్‌ 


ూామనాకాాంలలో. ్పులానాఖ్తాాతను. 


దరవిదళిత మల్టీ వల్లీ చంచత్సరాగ 

(పకటిత పటవాసై. ర్వాసయకా కాననాని । 
ఇహహి దహతిచేతః 'కేతకీ గంధబంధుః 
(పసరదడ సమబాణ (ప్రాణవద్గంధవాహః i 


1విహారతి॥॥ 


॥విహరతి॥ 


1విహరతి॥ 


॥విహర రతి! 


॥విహరతి॥ 


గీతగోవిందం (అష్టపదులు 21 
ఉన్మీలన్మధు గంధలుబ్ద మధుసవ్యాధూత చూతాంకుర 
కీడతో..కిల కాకలీకలక లై. దుద్దీర్ల కర్ణజ్వరాః | 
సియం'ే పథి కె కథం కథమపిధ్యానావధానక్షణ 
(పొ ప్త (పాణసమాసమాగమరసోల్లానై రమీ వాసరాః ॥ 


మూడవ అష్టపది (భావ ప్రకాశిక) 

[శృంగారభావాల్ని ఉద్దీపింపజే'నే వసంతం ఈ 
గీతంలో వర్ష్మింపబడింది. జ వసంతో దయంవల్ల 
తన మనస్సులో (శ్రీకృష్ణునందలి అనురాగం ఉద్దీ ప్ర పం 
కాగా విరహంతో బాధపడుతున్న ది. ఆ సమయంలో 
చెలి రాధ వద్దకు వచ్చి ఇదే వనంలో (శ్రీకృష్ణుడు 
వేరే యువతులతో ఆనందంతో (కీడిస్తు న్నాడు వెళ్ళి 
చూడు అంటుంది, | 


1. విరహం పొందినవారికి అంతులేని సంతాపం కలిగించే 
సరసవసంతంతో (శ్రీకృష్ణుడు యువతులతో నృత్యం చేస్తున్నాడు. 
ఆనందంతో [కీడిస్తూ విహరిస్తున్నాడు. 


2. తమ భర్తలు కార్యాంతరంవల్ల బొటవెంబడి విదేశాలకు 
పోగా వారి (పియుడాండడ్రు మన్మథునివల్ల తమ మనసులలో పలు 
రకాలైన కోరికలు ఎక్కు_వకాగా తపించీపోతున్నారు. ఇలాంటి 
వసంతంలో తుమ్మెదగుంపులు పువ్వుల చుట్టూ మూగి అలజడి 
కలిగిస్తున్న పొగడ Eee నిండియున్న వనంలో కృష్ణుడు 
చిహరిస్తు న్నాడు, 

8. కస్తూరి పరిమళానికి వశపడిన చిగురాకులుగల కానుగ 
చెట్లతో, యువజనుల హృదయాలను చీల్చే మన్నథుని గోళ్ళ 


22 గీతగోవిందం (అష్టపదులు) 
కాంతినలె ప్రకాశిస్తున్న మోదుగ పువ్వులతో కూడిన వసంతంతో 
అడవిలో కృష్ణుడు విహరిస్తున్నాడు. 

4, మన్మథుడనే రాజుకు పట్టిన బంగారు కామలతోగూడిన 
గొడుగుల్లా .నాగకేసరపుష్పాలు (పకాశి స్తుండగా, తుమ్మెదలనే 
బాణాలతో కూడిన మన్మథుని అమ్ములపొదివలె కలిగొట్టు పుష్పాలు 
వికసించి వుండగా సొంపు మీరిన వసంతకాలపు అరణ్యాలలో 
(శ్రీకృష్ణుడు విహరిస్తున్నాడు. 

ర. సిగ్గువీడి మదనోన్మదంతో లోకాన్ని చూస్తు న్న తరుణుల. 
చిరునవ్వుల్లా కరుణ పువ్వులు ఒప్పుచుండగా, విరహంతో బాధపడే. 
వారి హృదయాలకు వాడి ఈపెల్లా ఉన్న మొగలి పువ్వులు పది 
దిక్కులా 'వెల్లివిరిసి ఉన్న ఈ వసంతంలో వనంలో (శ్రీకృష్ణుడు 
విహరి స్తున్నాడు. 

6. పుష్టించిన బండి గురువింద పువ్వుల వాసనలతో కూడి 
కొత్త మల్లెల పరిమళం అంతటా వ్యాపిస్తూ ఉండగా మునుల 
మనస్సులను కూడా మోహ పెట్టి తరుణులకు అకారణబంధువుగా 
ఉన్న ఈ వసంతంలో అరణ్యంలో (శ్రీకృష్ణుడు విహరిస్తున్నాడు. 

7 బాగా పుష్పించిన బండి గురువింద తీగలు తమ్ము 
ఆల్లుకోవడంవల్ల పులకించినట్లుగా చిగురాకులతో కూడిన మామిడి 
చెట్లతో, సమీపంలో (ప్రవహిస్తున్న యమునానదిలోని జలాలచేత 
పమ్నిక్రమెయున్న  బృందావనంలోని అరణ్యంలో శ్రీకృష్ణుడు 
యువతులతో విలాస కీడలు చే స్తున్నాడు. 

8. మన్మథ వికారాన్ని కలిగించే వసంకాలంలో శ్రీహరి 
పాదాలను సంస్కరిస్తూ మనస్సులో తోచిన మధురభావాలతో కూడిన 
ఈ వన వర్ణనను జయదేవకవి రచించాడు. 


రాగం : 


ర్‌ 


గీతగోవిందం (అష్టపదులు) 


అషపది _ 4 
లు 


పంతురవాళి = సరస్వతి క్‌ వాచస్పతి 


కా 


శ్రోకమ్‌ 

అనేక నారీ పరిరంభ సం భమ 
సురన్‌ మనోహారీ విలాసలాలసమ్‌ 
మురారిం ఆరాదుపదర్శయంత్యసౌ 
సఫీసమక్షం పునరాహ రాధికామ్‌ 


. చందన చర్చిత సీలకశేబర 


కీతవసన వనమాలీ 
"కేశి చలన్మణీ కుండల మండిత 
గండయు గస్మిత శాలి 


. హరి రిహ ముగ్ధ వధూ నికరే 


విలాసిని విలసిత 'కేశిపరే (రాధే 


. పీనపయోధర భారభరేణ 


హారిం సరిరభ్య సరాగమ్‌ 
గోపవధూ రనుగాయతి కొచిత్‌ 
ఉదంచిత పంచమ రాగమ్‌ 


. కాపి విలాసవిలోల విలోచన 


ఫేలన జనిత మనోజమ్‌ 
ధ్యాయతి ముగ్గవధూ రధికం మధు 
సూదన వదన సరోజమ్‌ 


29 


తాళం : ఆది 


చ, 4. 


చ. ర్‌. 


చ. 6. 


చ 


చః 


గీతగోవిందం (అష్టపదులు 


కాపి కఫోలతలే మిళితా 
లపితుం కిమపి (శుతిమూలే 
చారుచుచుమ్చు నితంబవతీ 
దయితంపుల కై రసుకూలే 
'కేశికళాకుతు కేన చ కాచిద్‌ 
అముంయమునావనకూలే 
మంజులనంజుల కుంజగతమ్‌ 
విచకర్ష కరేణ దుకూలే 

కరతల తాళతరళ వలయావళి 
కలిత కలస్వన వంశే 

రాసరసే సహానృత్యపరా 
హరిణా యువతిః (ప్రశశంసే 
శి ష్యతి కామపి చుంబతికామపి 
రమయతి కొమపి రామామ్‌ 
పక్యతి సస్మిత చారుతరామ్‌ 
అపరాం అనుగచ్చతి వామామ్‌ 
(శ్రీజయదేవభణిత మిద మద్భుత 
"కేశ వశే? రహాస్యమ్‌ 

బృందావన విపినే చరితమ్‌ 
వితనోతు శుభాని యశస్యమ్‌ 


॥1హారిరిహ॥ 


విశ్వే షామనురంజనేన జనయన్నానంద మిందీవర 
(శేణీశ్యామల కోమలైరు పనయన్నం గైరనంగోత్సవమ్‌ । 
స్వచ్చందం (వజసుందరీభి రభితః (పత్యంగ మాలింగితః 
శృంగారస్సఖిమూర్తి మానివమిథౌ ముగ్షోహరిః |కీడతి॥ 


గీతగోవిందం (అష్టపదులు) 
అద్యోత్సంగ వసద్బుజంగ కబశక్తే శాదివేశాచలమ్‌ 
(పాలేయ ప్ప్లవనేచ్చయానుసరతి (శ్రీఖండ శెలానిలః | 
కించిత్‌ స్ని గ్రరసాలమౌళి ముకుళాన్యాలోక్య హర్షోదయా 
దున్మీలంతికుహూః కుహూరితి కలో త్రాలాః పికానాంగిరః॥ 
రాసోల్లాసభరేణ వి భమభృతామాభీరవామ (భువామ్‌ 
అభ్యర్థం పరిరభ్య నిర్భరమురః (పేమాస్టయారాధయా । 
సాధుత్వద్వదనం సుధామయమితి వ్యాహృత్యగీత స్తుతి 
వ్యాజాదుదృట చుంబితస్సితమనోహరీ హరిః పాతువః॥ 


నాలుగవ అష్టపది (భావ ప్రకౌశిక) 

[చెలి రాధతో (శ్రీకృష్ణుడు గోపికలతో రాస క్రీడ 
గావిస్తూ విహరించిన విధాన్ని ఈ గీతంలో వర్జించి 
చెబుతున్నది. | 
1. కొత్త మేఘంవలె నీలవర్షంతో సుందరమై ఉన్న శరీరం 

మీద పచ్చని బంగారు పట్టుబట్ట కప్పుకుని క్రీడలో చెవులలోని 
మకరకుండలాలు కదలాడడంవల్ల అందలి మణుల కాంతులతో 
మెరుస్తున్న చెక్కిళ్ళుగల (శ్రీకృష్ణుడు ముగ్ధగోపికలతో విహరి 
స్తున్నాడు. 

2. బలిసిన కుచమండలంతో ఒకగోపిక అనురాగపూరితయై 
గ్రీకృష్ణుజ్ణి బిగ్గరగా కౌగిలించుకుని అతడు మనోహరంగా గానం 
చేస్తున్న పంచమస్వరంలో తన గొంతుకలిపి కూడా పాడుతున్నది. 

8. ఒక గోపముగ్ధ మన్మథవిలాస లీలలచేత చంచలము లై 
మన్మథ వికారంలో కూడిన (శ్రీకృష్ణుని ముఖకమలాన్ని ధ్యాని 
స్తున్నది. 


26 గీత గోవిందం (అష్టపదులు) 

4. ఒక గొల్లపడుచు శ్రీకృష్ణుని చెవిలో ఏదో రహస్యం 
చెప్పదలచి తన పెదవుల్ని అతని చెక్కిలిదగ్గరికి గొనిపోయి 
పులకలతో నిండి అందం గులుకుతూ ఉన్న చెక్కిలిని జూచి 
మోహించి ముద్దాడుతున్న ది. 

ర. యమునా నదిగట్టున గల మనోహరమైన నకుళవృక్షష్ప 
పొదలో ఉన్న (శ్రీకృష్ణునితో (క్రీడింపవలెననే కుతూహలంతో ఒక 
గోపిక అతని పట్టు వస్త్రాన్ని బట్టి లాగుతున్నది. 

6. (శ్రీకృష్ణుడు రాస క్రీడగావిస్తూ పిల్లనగ్రోవి (మోయిస్తూ 
ఉండగా చేతిగాజులు ఘల్లుమన తాళంవేస్తూ నృత్యం చేస్తూ ఉన్న 
ఒక గోపయువతిని (శ్రీకృష్ణుడు మెచ్చుకుంటున్నాడు. 

7. శ్రీకృష్ణు డొక ముగ్రగోపికను కౌగిలించుకొంటున్నాడు. 
మరొక్క. తెను ముద్దాడుతున్నాడు. మరొక్క తెతో రమిస్తున్నాడు. 
'వేశొాక సుందరిని చూచి మనస్సును కొల్లగొడుతూ చిరునవ్వు 
నవ్వుతున్నాడు. చేరొకదాని వెంట పడిపోతున్నాడు. 

రీ. బృందావనారణ్యంతో శ్రీకృష్ణుడు గోపికలతో గావించిన 
అద్భుతమూ (ప్రశంసనీయమూ ఐన 'కేశీరహస్యాన్ని జయదేవకవి 
వర్శించాడు. ఈ గీతం అందరికీ సకల (శేయస్సులను కలిగించగలదు, 


రాగం: తోడి తాళం : ఆది 


విహరతి వనే రాధా సాధారణ[పణయే హారౌ 
విగళితనిజోత్కర్జా దీర్జ్యావశేన గతాన్యత:ః । 

క్వచి దపి లతాకుంజే గుంజన్మధు (వతమండలీ 
ముఖరశిఖరే లీనా దీనాప్యువాచ రహ స్పఖీమ్‌ ॥ 


ర్‌ 


చ 2. 


చ. 8. 


చ, రీ. 


గీతగోవిందం (అష్టపదులు) 


. సంచరదధర సుథామధుర ధ్వని 


ముఖరితమోహన వంశమ్‌ 
చలిత దృగంచల చంచలమొళి 
కపోల విలోల వతంసమ్‌ 


= రానే హరి మిహ విహిత విలాస్‌ 


స్మరతి మనో మమ కృతపరిహాసమ్‌ 
చందక చారు మయూర శిఖండక 

మండలవలయిత 'కేశమ్‌ 

(పచుర పురందర ధను రనురంజిత 

మేదుర ముదిరసువేషమ్‌ 


గోప కదంబ నితంబవతీముఖ 
చుంబనల౦విత లోభమ్‌ 
బంధుజీవ మధురాధరపల్ల వ 
కలిత దరస్మిత శోభమ్‌ 


* విపులపులక భుజపల్ల వ వలయిత 


వల్లవ యువతి సహ్మస్రమ్‌ 
కరచరణోరసి మణిగణభూపషణ 
కిరణ విభిన్న తమి|సమ్‌ 


జలదపటల చలదిందు వినిందక 
చందన విందు లలాటమ్‌ 
పీనపయోధర పరిసర మర్దన 
నిర్ణయ హృదయ కవాటమ్‌ 


27 


రా సే॥ 


ఇరా సే॥ 


రా నే॥ 


గరా నే॥ 


గరా నే॥ 


28 


గీతగోవిందం (అష్టపదు లు) 


చ, 6. మణిమయ మకర మనోహర కుండల 


మండితగండ ముదారమ్‌ 
పీతవసన మనుగత మునిమనుజ 
సురాసుర వర పరివారమ్‌ 1రా సే॥ 


. విశద కదంబతలే మిళితం కలి 


కలుషభయం శమయంతమ్‌ 
మా మపి కిమపి తరంగదనంగ 
దృళావపుషా రమయంతమ్‌ ॥రా నే॥ 


( (శ్రీజయ దేనభణిత మతిసుందర 


మోహన మధురిపు రూపమ్‌ 
హారిచరణ స్మరణం (పతిసం పతి 
పుణ్యవతాం అనురూపమ్‌ 1రా సే॥ 


ఐదవ అష్టపది (భావ్యప్రకాశికృ 

[తానే చక్కనిదానవనీ, (శ్రీకృష్ణునికి తనయందే 
(ప్రమయని గర్విస్తున్న రాధకు చెలి చెప్పిన 
(శ్రీకృష్ణుని రాస కీణావిలాసాలు అసూయను రేకె తిం 
చింది. చాలదూరంలో ఉన్న ఒక పొదరింటిలో చేరి 
చెలికో “ఆవంచకుడు నన్ను ఏమార్చినప్పటికీ 
నా మనస్సేమో అతనియందే లీనమై యున్నదని 
(శ్రీకృష్ణుని వర్ణిస్తూ ఇలా చెలితో చెప్పుతున్నది, | 
1. తన పెదవిమీద ఆనింపబడిన పిల్లన్నగోవి తన అధరా 


మృతముతో కలిసి మధురగానం వెలయిస్తూ శబ్ది స్తుండగా, 
కడగంటి చూపులు చలింస గానంచే సేటప్పుడు తన మౌళి చలింప 


గీతగోవిందం (అష్టపదులు) 29 
చెవులో చెక్కుకున్న పువ్వు చెక్కిలిమీద కదలియాడుచుండగా 
శ్రీకృష్ణుడు గోపికలతో విలాస్న్మక్రీడగావిస్తూ నన్ను పరిహాసించి 
నప్పటికీ నన్ను వదలి పెట్టినప్పటికీ నామన'న్పేమో అతనినే 
స్మరిస్తు న్నది, 

బి ఇందధనుస్సుకోకూడి మనోహరమైయున్న నీల 
మేఘంలా తన శిఖలో పలురంగులతో మెరిసే నెమిలిపింఛాల్ని 
పెట్టుకనియున్న ఆకృష్ణునే నా మనస్సు స్మరిస్తున్నది. 

8. బలిసిన పిరుదులుగల గోపిక ముఖాన్ని ముద్దాడుటలో 
లోభం కలిగి మంకెన పువ్వులా మెరుస్తున్న మధురాధరమనే 
చిగురుతో అందం గులుకుతున్న చిరునవ్వు వెలయిస్తూ ఉన్న ఆ 
(శ్రీకృష్ణునే నా మనస్సు స్మరి స్తున్నది. 

4. బాగా పులకరించిన చిగురాకువలెనున్న భుజాలతో గోప 
కాంతలను చుట్టుకుని తన పాదాలలో చేతుల్లో మెడతో మెరుస్తున్న 
భూషణాలలోని మణుల కాంతులవల్ల చీకట్ల ను చెదరగొడుతూ 
వున్న (శ్రీకృష్ణునే నా మనస్సు స్మరి స్తున్నది. 

5. మేఘమండలంలో చలి స్తున్న చంద్రుణ్ణి తిరస్కరిస్తూ 
తన నుదుట చందనం బొట్టు (ప్రకొళి స్తుండగా, బలిసిన గోపకాంతల 
స్తన మండలాన్ని నిర్ణయగా పీడి స్తున్న తలుపు చెక్క_వలె విశాల 
మైన రొమ్ముగల (శ్రీకృష్ణునే నా మనస్సు స్మరి స్తున్నది. 

6. మణిమయా లైన మకరకుండలాలు కదలుతూ వుండగా 
వాటి కౌంతులతో మెరుస్తున్న చెక్కిళ్ళు గలిగి, బంగారు పసుపు 
పచ్చ పట్టు వస్త్రాన్ని ధరించి మునులు, దేవతలు తన్ను చుట్టుకుని 
పరివారంగా కొలు స్తుండగా 'వెలసివున్న (శ్రీకృష్ణునే నా మనస్సు 
స్మి స్తున్నది. 


30 గీతగోవిందం (అష్టపదు లు) 


7. విశాలమైన కదంబవృక్ష చ్చాయలో మెలగుతూవున్న 
కలిదోషాల్ని పోగొ్టేవాడై, నన్నుగూడ అనురాగాన్ని వెలయించే 
చూపులతో చూస్తూ మనస్సులోనే రమిస్తున్న శ్రీకృష్ణునే నా 
మనస్సు స్మరి స్తున్నది. 

8, శ్రీ జయదేవుని మాటలతో వర్ణింపబడిన సుందర 
మోహన (శ్రీకృష్ణుని రూపం, పుణ్యవంతులకు తగినట్లు (శ్రీహరి 
చరణ స్మరణాన్ని కలిగి స్తున్నది. 


అష్టపది -6 
రాగం : కాంభోజి తాళం ; (తీపుట 
శ్లోకమ్‌ 
గణయతి గుణ|గామం (భ్రామం (భ్రమాదపి నేహతే 
వహతి చ పరితోషం దోషం విముంచతి దూరతః | 
యువతిసు వలతృష్టే కృష్ణై విహారిణి మాం వినా 
పున రపి మనో వామం కామం కరోతి కరోమి కిమ్‌ ॥ 
చ. 1. నిభృతనికుంజ గృహం గతయా ని? 
రహసి నిలీయ వనసంతమ్‌ 


చకిత విలోకిత సకలదిశా రతి 
రభస భరేణ హసంతహ్‌ 


A 


. సలి హే కేశిమథన ముదారమ్‌ 
రమయ మయా సహమదన నునోరథ 


భావితయా సవికారమ్‌ ॥సఖిహే॥ 


చ. 2. 


చ, 8. 


చ క. 


చ, 7. 


గీతగోవిందం (అష్టపదులు) 


(పథమ సమాగమ లజ్జితయా పటు 
చాటుశ తె రనుకూలమ్‌ 
మృదు మధురస్మిత భాషితయా శిథి 
లీకృత జఘనదుకూల మ్‌ 


కిసలయశయన నివేశితయా చిర 
మురసి మమైవశయానమ్‌ 

కృత పరిరంభణ చుంబనయా పరి 
రభ్య కృతాధర పొనమ్‌ 


. అలసనిమీలిత లోచనయా పుల 


కావలి లలిత కపోలమ్‌ 
(శ్రమజల సకల కశేబరయా వర 
మదన మదాదతితోలమ్‌ 


కోకిల కలరవ కూజితయా జిత 
మనసిజ తం త్రవిచారమ్‌ 
శ్రథకుసుమాకుల కుంతలయా నఖ 
లిఖిత ఘన స్తనభారమ్‌ 


=. చరణ రణిత మణినూపురయా పరి 


పూరిత సురతవితానమ్‌ 
ముఖర విశ్ళంఖల మేఖలయా 
సకచ (గహచుంబనదానమ్‌ 


రతి సుఖసమయ రసాలసయాదర 
ముకుళిత నయనసరోజమ్‌ 
నిస్సహనిపతిత తనులతయామధు 
సూదనముదిత మనోజమ్‌ 


dl 


॥సభిహీే॥ 


1సఖిహే॥ 


1సథిహే॥ 


లలి 
చ, 8. 


గీతగోవిందం (అష్టపదులు) 
(శ్రీజయదేవభణిత మిద మతిశయ 
మధురపు నిధువనశీలమ్‌ 
సుఖముత్కు ంఠిత రాధికయా 
కథితం వితనోతు సలీలమ్‌ 1సవిహే॥ 


పతాకాలకానాలంతకోక. అదా లకు మూల 


హస్త సస్తవిలాస వంశమనృజు (భూవల్లిమ ద్వల్ల వీ 
బృన్ఫోత్సాహ దృగంతవీకితమతి 'స్వేదార్హు గండస్టలమ్‌ 
మాముద్వీత్య విలక్షీతస్మిత సుధా ముగ్గాననం కాననే 
గోవిన్దం (వజసుస్టరీ పరివృతం పశ్యామి హృష్యామిచ॥ 
దురాలోకస్తోక స్తబక నవకౌళోక లతికా 

వికాసః కాసారో పవనపవనోయం వ్యధయతి। 

అసి భామ్య దృృంగీ రణితరమణీయాన ముకుళ 
(పసూతి శ్చూతానాం సథిశిఖరిణీయం సుఖయతి ॥ 


సాకూతస్మిత మాకులాకుల గళద్ధమ్మిల్ల ముల్లాసిత 
(భూవన్లీకమలీక దర్శిత భుజామూలార్గ దృష్టి స్తనమ్‌। 
గోపీనాం నిభృతం నిరీక్యగమితా కౌంక్షశ్చిరం చి న్స్నయకా ' 
అన్హర్ముదగ్ధమనోహరం హరతువః 'క్రేశం నవః కేశవః ॥ 


అరవ ఆష్టపది (భావ ప్రకాశిక) 
[రాధ తన చెలిని చూచి నా విరహ బాధను 
(శ్రీకృష్ణునికి తెలిపి ఏలాగైనా అతణ్ని తోడి 
తెమ్మని వేడుకుంటున్న ది, ] 


గీతగోవిందం (అష్టపదులు) 38 
1. మనస్సులో శ్రీడోత్సాహం పొంగిపొరలుతూ వుండగా 


ఆ ఉత్సాహాన్ని వెల్ల డించే లక్షణాలతో మన్మథ వికారాలతో 
కూడిన (శ్రీ కృష్ణునితో నన్ను రమింపజేయుము. 


2. తొలి పొందునాడు మిక్కిలి సిగుతోవున్న నన్ను చమ 
త్కారపు మాటలతో తనకు అనుకూలపడేటట్లు చేసుకున్న వాడు, 
చిరునవ్వుతో తీయని మాటలతో నన్ను వశపరచుకుని కటివస్తాన్ని 
వదలించినవాడ్రెన (శ్రీకృష్ణునితో నన్ను రమింపచేయి. 


శ. చిగురాకు పానుపుమీద పరుండివున్న నా యెదమీదనే 
చాలసేపు శయనించి యుండినవాడు, కౌగిలించుకుని ముద్దులాడుతూ 
వున్న ప్పుడు ఆఅధరామృత పానం చేసినవాడు ఐన (శ్రీ కృష్ణునితో 
నన్ను రమింపచేయి. 


4, (కీడా విలాసాలలో పాల్గొని అలిసిపోయి అరగన్ను 
సెట్టి పడకపై పడివున్న నాతో పులకించిన గండస్టలము కలవాడై 
శ్రమవల్ల కలిగిన స్వేదముగల శరీరంతోవున్న నన్ను చూచి 
మిక్కిలి అనురాగం పొందిన (శ్రీకృష్ణునితో నన్ను రమింపజేయి. 


ర. కోయిల కూతలవంటి మధురస్వరం చేస్తూ నాచే మన్మథ 
[కీడతో జయింపబడినవాడూ, చెదరిన పువ్వులతో వీడిన కొప్పులతో 
నఖక్షతాలతో కూడిన స్తనభారం గల నన్ను (శ్రీకృష్ణునితో రమింప 
జేయి. 


6. పాదాలలోని అందెలు మెరుస్తుండగా మన్మథ [కీడ 
లందు పాల్గొని, మొలనూలు మిక్కిలి శబ్టించుచుండగా తలముడీ 
పట్టుకుని ముద్దులాడి సంతోష పెట్టిన (శ్రీకృష్ణునితో నన్ను రమింప 
జేయుము. 

3 


86 


గీతగోవిందం (అష్టపదులు 


చ, 8. వర్ణితం జయదేవకేన 


హరే రిదం (ప్రవణేన 
కిందుబిల్వ సము[దసంభవ 
రోహిణీ రమణేన ॥హరి॥ 


హృదిబిసలతాహారో సాయం భుజంగమనాయకః 
కునలయదళ। శేణీ కంఠే సాగరళద్యుతిః | 

మలయజరజో నేదం భస్మపియారహితేమయి 

(వహరన హరభ్రాన్నా నంగ (కుథాకిముధావసి ॥ 

పాణౌ మాకురు చూతసాయకమము౦ బాపమారోపయ 
క్రీడానిర్ణిత విశ్వమూర్చిత జనాఘాతేన కింపౌరుషమ్‌। 
తస్యాఏవమృగీదృళో మనసిజ (పేంఖక్కటాక్షెశుగ 
'్రణీజర్ల రితం మనాగపిమనో నాద్యాపి సంధుక్షతే॥ 
(భూచా పేనిహితః కటాక్ష విశిఖోనిర్మాతు మర్మవ్యథాం 
శ్యామాత్మా కుటిలః కరోతుకబరీ భారోపి మారోద్యమమ్‌। 
మోహం తావదయంచ తన్వితనుతాం వింబాధరోరాగవాకా 
సద్వృ్భృత్త సృనమణ్ణలం తవకథం (ప్రాణై ర్మమ కీడతి॥ 
తానిస్పర్శ సుఖానితేచ సరళాస్పి వగా దృకోర్వి(భమా 
సృద్వక్రాంబుజ సౌరభం సచసుధాస్యందీగిరాం వ। క్రిమా। 
సాబింబాధర మాధురీతి విషయాసంగేపి చేన్మానసమ్‌ 
తస్యాం లగ్నసమాధి హన్హ విరహవ్యాధిః కథం వర్పతే॥ 


హృదిబిసల తాహోరో నాయం భుజంగమనాయకః 
కువలయదళ శేణీ కట్టే న నాగరళద్యుతిః 


గీతగోవిందం (అష్టపదులు 37 

మలయజరజోనేదం భస్మపియారహితేమయి 
(పసహర న హరభా న్ల్వా అనంగకృతా కిముధావసి॥ 
పాణామాకురు చూతసాయకమముం మాచాసమారోసయ 
డ్రీడానిర్టిత విశ్వ మూర్చిత జనాఘాతేనకిం పౌరుషము! 
తస్యాయేవ మృగీదృశో మనసిజ (ప్రేంఖత్‌' కటాకాశుగ 
శణీజర్ల రితం మనాగపిమనో నాద్యాపి సంధుక తే॥ 
(భూపల్లవం ధనురపాంగ తరంగితాని 
బాకా? గుణాః గవణ పాళిరితి స్మరేణ। 
తస్యామనంగ జయజంగమ దేవతాయామ్‌ 
అ సాణి నిరితజగంతి కిమర్పితాని ॥ 

గా జ 


(భూచాపేనిహితః కటాక్షవిశిభో నిర్మాతు మర్మవ్యథామ్‌ 
శ్యామాత్మా కుటిలఃకరోతు కబరీభారోపి మారోద్యమమ్‌ుః 
మోహాంతావదయంచ తన్వితనుతాం బింబాధరోరాగవాజా 


సద్వృృత్త సృనమండలం తవకథం (పాణ్రైర్మమక్రీడతి॥ 
తానిస్పర్శ సుఖాని తేచసరళా 8 స్ని గాదృళోర్వి(భ్రమాః 
తద్వ క్రామ్చుజ సౌరభం సచసుధా స్యందీగిరా వ[క్రిమా। 
సొావింబాధర మాధురీతి విషయా సంగేపిచేన్మానసమ్‌ 
తస్యాం లగ్నసమాధి హస్తవిరహవ్యాధిః కథంవ ర్తతే॥ 
తిర్యగ్గండ వితోలమొళి తరకో తృంసస్య వంళోచ్చరత్‌ 
గీతస్థాన కృతావధాన లలనాలక్షైర్న సంలక్షీతాః 

సమ్ముగ్గం మధుసూదనస్య మధురే రాధాముఖేస్టై మృదు 
స్యందం కందళి తాశ్చిరం దదతువః కేమంకటా కోర్మయః [1 


చ. 4. 


చ ల్‌. 


చః 


గీతగోవిందం (అష్టవదులు) 


వహతి చ గలితవిలోచనజలధర 
మానన కమలముధారమ్‌ 
విధు మివ వికటవిధుంతుదదంత 
దశనగళితామృతధారమ్‌ 


విలిఖకి రహసి కురంగమ'దేన 
భవంత మసమశరభూతమ్‌ 
(పణమతి మకర మదోవినిదాయ 
కరేచ శరం నవచూతమ్‌ 


. (ప్రతిపద మిదమపినిగదతి మాధవ 


తవచరణే పతితాహమ్‌ 
త్యయివిముఖేమయి సపదిసుధానిధి 
రపితనుతే తనుదాహమ్‌ 


ధ్యానలయేన పురః పరికల్స్య 
భవంత మతీవ దురాపమ్‌ 
విలసతి హసతి విషీదతి రోదతి 
(భమతి విముంచతి తాపమ్‌ 


. శ్రీ జయదేవభణిత మిద మధికమ్‌ 


యది మనసా నటనీయమ్‌ 
హరి విరహోకుల వల్లవ యువతి 
సథీవచనం పఠసీయమ్‌ 


ఎనిమిదవ అష్టపది (భావ పకాశిక) 
[చెలి శ్రీకృష్ణునితో రాధ విరహంతో పడు 
తున్న వేదనను ఇలా వర్జించి చెబుతున్నది] 


॥సా॥ 


1సా॥ 


॥సా॥ 


॥సా॥ 


1సా॥ 


గీతగోవిందం (అష్టపదులు 41 

క్‌, శ్రీకృష్ణా! మన్మథబాణాలకు భయపడి నీయందే లగ్న 

'మైన మనస్సుతో రాధ దీనురాలై దుఃఖిస్తున్నది. మలయానిలాన్ని 

సర్పములు వసించే మలయ పర్వతాలనుండి వీస్తున్న దగుటవల్ల 
విషంతో కూడినదనే భయపడుతున్న ది. 

2. ఎడతెగకుండా తన హృదయంలో నాటుకొంటున్న 
మన్మథబాణాలనుంచి తన హృదయంలో వసిస్తున్న నీకు ఏ కీడు 
కలగకుండా రక్షించాలనే కోరికతో జల బిందువులతో కూడిన తామ 
రాకుల్ని కవచంలా తన యెదకు కప్పుకుంటున్నది. 

3. మన్మథ బాణాలవల్ల ఐన శరతల్సంలా వుస్న చిగురాకు 
పాన్సుమీద పడి నీ ఆలింగన సుఖంకోసం (వతం, తపం చేస్తున్న 
ట్లున్నది రాధ. 

4. వికటములై న రాహువుయొక్క కోరలచే కరవబడినందు 
వల్ల కలిగిన గాయాలనుండి చం|దంబింబంలోని అమృతం ధారగా 
కురుస్తున్న ట్లు కండ్రనుండి నీళ్ల (స్రవిస్తూ వున్న ముఖంతో పరితపి 
స్తు న్నది రాధ. 

రీ. రహస్యంగా కస్తూరితో మన్మథునికి సాటివచ్చే నీయొక్క 
రూపాన్ని లిఖిస్తున్నది. తర్వాత మకరధ్వజాన్ని చేతిలో మామిడి 
చిగుళ్ళనే బాణాన్ని లిఖించి ఆ చితానికి నమస్కరిస్తూ వుంది. 


6. మాటిమాటికి “మాధవా! నీ పాదాలమీద పడివున్నాను. 
నన్ను నీవు ఆలక్ష్యంచేసి పెడమొగం పెట్టినందువల్ల ఈ చంద్రుడు 
గూడా నన్ను చులకనజేసి ఎంతో బాధకలిగిస్తు న్నాడు. 

7. ధ్యానంలో చిత్తాన్ని ఏగాగంచేసి ఎదుటనిన్నే కల్పించు 
కుని విచారపడుతున్నది, నవ్వుతున్నది, దుఃఖిస్తున్నది. ఏడుస్తూ 
వుంది. కలవరిస్తూ తన తాపాన్ని మాటలతో వెల్లడిస్తూ వున్నది. 


42 గీతగోవిందం (అష్టపదులు) 

8. హరి విరహంతో రాధ పడుతున్న వేదనల్ని చెలి 
శ్రీకృష్ణునికి చెప్పిన విధాన్ని వర్ణిస్తూ జయదేవకవి రచించిన ఈ 
గీతం భగవద్విరహాన్ని పొందిన భక్తులు అవశ్యం పఠింపతగ్గది. 


అష్టపది . 9 
రాగం: బిలహరి తాళం: (తిపుట 
కమ్‌ 
ఆవాసో విపినాయతే (పియసభీమాలాపి జాలాయతే 
తాపోనిశ్వసితేన దావదహన జ్వాలాకలాపాయతే | 
సాపి త్వద్విరహేణ హంత హరిణీరూపాయతే హా కథమ్‌: 
కన్దర్పొోపి యమాతే విరచయన్‌ శార్దూలవిక్రీడితమ్‌ ॥ 
చ. 1. స్తనవిహిత మపి హార ముదారమ్‌ 
సా మనుతే కృళతను రివ భారమ్‌ 
* రాధికా కృష్ణ! రాధికా 


SEN 


3“, 


రి 


రాధికా విరహే తవ కేశవ ॥రాధికా॥ 
ది సరసమసృణ మపి మలయజసంకమ్‌ 
పశ్యతి విష మివ వపుషి సళంకమ్‌ 1రాధికౌ॥ 
చ. లీ. శ్వసితపవన మనుసమపరిణాహమ్‌ 
_  మదనదహన మివ వహతి సదాహమ్‌ ॥రాధికొ॥ 
చ. 4. దిశి దిశి కిరతి సజలకణజాలమ్‌ 
నయననళిన మివ విగళితనాళమ్‌ ॥రాధికా॥ 


చ, ర. నయనవిషయ మపి కిసలయతల్పమ్‌ 
కలయతి విహిత హుతాశనకల్సమ్‌ ॥రాదికాౌ॥ 


గీతగోవిందం (అష్టపదులు) 48: 


చ. 6. త్యజతి న పాణితలేన కపోలమ్‌ 


చ, 7. 


బాలశశిన మివ సాయమలోలమ్‌ ॥రాధికా॥ 
హారి రితి హరి రితి జపతి సకౌమమ్‌ 
విరహ విహిత మరణేవ నికామమ్‌ ఇరాధికా॥. 


చ. 8. (శ్రీజయదేవభణిత మితి గీతమ్‌ 


సుఖయతు 'కేశవపద ముపనీతమ్‌ ॥రాధికా॥॥ 


స్మరాతురాం దైవత వై ద్యహృద్య! 

తదంగ సంగామృత మా(త సాధ్యామ్‌! 

నివృ తృబాధాం కురుషేనరాధా 

ముపేంద! వ(జాదపి ధారుణోసి॥ 

కందర్ప జ్వర సంజ్విరాకుల తనోరాశ్చర్య మస్యాళ్చిరమ్‌ 
చేతశ్చందన చందమః కమలినీ చింతాను సంతామ్యతి। 
కింతుక్లాంతివశేన శీతలతరం త్వా'మేకమేవ (ప్రియమ్‌ 
ద్యాయ స్త్రీ రహసిస్థితా కథమపి కీణాక్షణం (ప్రాణితి॥ 
క్షణమపి విరహః పురాన సేహే 

నయన నిమీలన ఖిన్నయానయాతే। 

శ్వసతి కథమసౌ రసాలళాఖామ్‌ 

చిరవిరహేణ విలోక్య పుష్పిత్నాగ్రామ్‌॥ 

వృష్టివ్యాకుల గోకులావనదళా దుద్ధ్భత్య గోవర్లనమ్‌ 
బిిభత్‌ వల్నవ వల్ల భాభి రధికానందా శ్చిరంచుమ్బితః। 
దర్చేణేవ తదర్చి తాధరతటీ సిన్టూర ము(ద్రాజ్కీ-తో 
బాహుర్లోపతనో: తనోతు భవతాం (శీయాంసి కంసద్విష 8 


44 గీతగోవిందం (అష్టపదులు) 


తొమ్మిదవ అష్టపది (భావృప్రకాశిక) 
[చెలి శ్రికృష్ణుణ్ని చూచి “కృష్ణా! రాధ విరహ 
బాధవల్ల ఉన్మత్తురాలై పోయింది. 'వెంటనే నీవు 

వచ్చి అను గహించకపోతే (వాణాలు నిలవవు” 

అని విన్నవించుకుంటున్నది. ] 

1. కృష్ణా! విరహంవల్ల చాల చిక్కి.పోయి రాధ తన స్తన 
మండలంమీద వున్న ముత్యాలహారాన్ని కూడా చాల బరువుగా 
భావిస్తు న్నది. 

2. శరీరంలో పూసుకున్న గంధం విషపు పూతలా తలు 
స్తున్నది. 

9. పొడవెన నిటూరులు దహిసున్న మన్మథాగ్నివలె 
సోకుతుండగా న వ వల 

4. జల బిందువుల్ని రాలుస్తూ కాడనుండి (తుంపబడిన 
తామరలా కండ్ల వెంబడి కన్నీళ్ళు (సవిస్తు వుండగా దిక్కుదిక్కునా 
నీవు వస్తావన్న ఆశతో నిరీక్షిస్తూ చూస్తూ వున్నది. 

గ, కంటి ఎదుట వున్న చిగురాకు పాన్సును అగ్నిజ్వాలలని 
(భమిస్తున్నది. 

6. సాయంకాలంలో కదలకున్న చందునివళె వున్న 
చెక్కిలిలో చేర్చిన చేతిని తీయకున్నది. 

7. హరిహరియని (పేమోన్మాదంతో నీపేరే జపంచేస్తు 
న్నట్లు సలుకుతూ వున్నది. విరహంవల్ల మరణం ఏర్పడుతుందేమో. 

8. (శ్రీకృష్ణుని చరణాలను గురించిన జయదేవుని ఈగీతం 
అందరికీ శుభములనే కలిగింపగలదు. 


రాగం : 


క 


గీత గోవిందం (అష్టపదులు) 
ణి 


ఆఅవషవపది . 10 
లు 


శ్లోకమ్‌ 
అహ మిహ నివసామి యాహి రాధామ్‌ 
అనునయ మద్వచనేన చానయేథాః । 
ఇతి మధురిపుణా సఖీ నియుక్తా 
స్వయ మిద మేత్య పునర్ణగాద రాధామ్‌ ॥ 


. వహతి మలయసమీరే మదన ముపనిధాయ 


స్సుటతి కుసుమనికరే విరహిహృదయదళనాయ 


. తవ విరహే వనమాలీ 


సి! సీదతి రాదే! 


. దహతి శిశిర మయూఖే మరణ మనుకరోతి 


పతతి మదన విశిఖే విలసతి వికలతరోతి 


. ధ్వనతి మధుప సమూహే |శవణ మపి దధాతి 


మనసి చలిత విరహే నిశినిశి రుజ ముపయాతి 


. వసతి విపినవితానే త్యజతి లలితధామ 


లుఠతి ధరణిశయనే బహు విలపతి తవ నామ 


. భణతి పికసమవాయే (ప్రతిదిశ మనుయాతి 


హాసతి మనుజనిచయే విరహా మపలపతినేతి 


. స్ఫురతి కలరవరావే స్మరతి మణితమేవ 


తవరతి సుఖవిభవే గణయతి సుగుణ మతీవ 


. త్వదభిధ శుభద మాసం వదతి నరిశ్ళణోతి 


తమపి జపతిసరసం యువతిషు నరతిము'పై తి 


..భణతి కవిజయదేవే విరహావిలసికేన 


మనసి రభసవిభవే హరి రుదయతు సుకృతేన 


ఆనందభై రవి తాళం : 


45 


ఆది 


॥తవ॥ 


॥తవ॥ 


॥తవ॥ 


గతవ॥ 


॥తేవ॥ 


॥తవ॥ 


తవ 


1తవ॥ 


48 గీతగోవిందం (అష్టపదులు) 


పదవ అషపది (భావ ప్రకాశిక 
లు 
[రాధ విరహాన్ని చెలి పర్డి ంచి చెప్పగా కృష్ణుడు 
చింతతో ఆ చెలిని చూచి తనవద్దకి రాధను తోడి 
తేవలసిందని కోరుతాడు. ఆ చెలి రాధకు కృష్ణుని 
విరహాన్ని వర్షించి చెబుతున్నది. | 

కేం మన్మథుణ్ణి తోడుగా చేసుకుని మందమారుతం వీస్తుం 
డగా, పుష్పాలు విరహంతో బాధపడేవారి గుండెలు పగులునట్లు 
వికసిస్తుండగా, రాధా! వనమాలను ధరించిన వాడైన శ్రీకృష్ణుడు 
నీ యెడబాటువల్ల విరహంతో బాధపడుతున్నాడు. 

2. చంద్రుడు తన్ను కాల్చివేయుచుండగా (శ్రీకృష్ణుడు 
మరణ వేదన పడుతున్నాడు, మన్మథుని బాణాలు తనమీద పడు 
చుండగా తాళలేక విలపి స్తున్నాడు. 

8. తుమ్మెద రుంకారం వినలేక చెవులు మూసుకుంటు 
న్నాడు. రా(లులందు విరహం మనసును కలత పెట్టుచుండగా 
మిక్కిలి తాపొన్ని పొందుతున్నాడు. 

4. రమణీయంగా వుండే గృహం వదలి అడవిలో పడి 
వున్నాడు. భూమిమీదనే పడిపొర్లుతూ నీ పేరే చెప్పుకుంటున్నా డు, 

గ. కోకిలలు కూస్తూ వుండగా విని ఓర్వలేక దిక్కు.ల వెంట 
పరుగిడుతున్నాడు. అందరూ చూచి నవ్వుతుండగా విరహాన్ని తాళ్ళ 
లేక దాగుకుంటున్నాడు. 

6. పావురాళ్ళ కూతలు విని [క్రీడా సమయంలో నీవు చేసే 
వింత ధ్యనుల్ని స్మరిస్తున్నాడు. (క్రీడా విలాసంవల్ల కలిగిన సుఖాన్ని 
మిక్కిలిగా పొగుడుకున్నాడు. 


గీతగోవిందం (అష్టపదులు 47 
7. సీపేరుకల వైశాఖ విశాఖకు రాధ అని పేరున్నది, 
మాసాన్ని ఇతరులు పేర్కొంటున్నప్పుడు ఆన క్రితో వింటున్నాడు. 
అనురాగంతో దాన్ని జపిస్తున్నాడు. ఇతర స్రీలయెడ ఆశ చూస 
కున్నాడు. 
8. శ్రీకృష్ణ విరహచేష్టల్ని జయదేవకవి వర్షిస్తుండగా 
విన్న పుణ్యవంతుల మనస్సుల్లో (శ్రీకృష్ణుడు ఆవిర్భవించునుగాక, 


అష్టపది -ll 
రాగం : 'కేదారగొళం తాళం; ఆది 
శ్లోకమ్‌ 
పూర్వం యత సమం త్వయా రతిపతే రారాదితాస్పిద్దయః 
తస్మి న్నేవ నికంజమన్మథమహాతీర్ధే పున ర్మాధవ। 
ధ్యాయం స్తామనిశం జపన్న పితవై వాలాపమంతావళీమ్‌ 
భూయ స్త ప్రత్కు-చకుంభనిర్భరపరీ రంభామృతం వాంఛతి ॥ 
చ, 1. రతిసుఖసారే గత మభిసారే 
మదనమనోహర వేషమ్‌ 
న కురు నితంబిని గమనవిళంబన 
మనుసర తం హృదయేళ ష్స్‌ 


. దీరసమీరే యమునాతీరే 

వసతి వనే వనమాలీ 

గోపీ పీన పయోధర మర్దన 

చంచల కరయుగళాలీ 11ధీర॥ 
చ. 2 నామసమేతం కృతసంకేతష్‌ 
వాదయతే మృదవేణుమ్‌ 


క 


చ, లి, 


చ. 4. 


చ. 6. 


చు 7. 


చ, రీ. 


గీతగోవిందం (అష్టపదులు 


బహుమనుతే తనుతే తనుసంగత 
పవనచలిత మపి రేణుమ్‌ 

పతిత పత శే విచలతి పతే 
శంకిత భవదుపయానమ్‌ 

రచయతి శయనం సచకితనయనమ్‌ 
పశ్యతి తవ పంథానమ్‌ 

ముఖర మధీరం త్యజ మంజీరమ్‌ 
రిపు మివ కేశిషు లోలమ్‌ 

చల సఖిః కుంజం సతిమిరపుంజమ్‌ 
శీలయ నీలనిచోలమ్‌ 


. ఉరసి మురారే రుపహితహాోరే 


ఘన ఇవ తరళబలాకే 

తటిదివ పీతే రతివిపరీతే 

రాజసి సుకృతవిపాకే 
విగళితవసనం పరిహృతరశనమ్‌ 
ఘటయ జఘన మపిధానమ్‌ 
కిసలయశయనే పంకజనయనే 
నిధి మివ హర్ష నిదానమ్‌ 
హరి రభిమానీ రజని రిదానీ 
మియ మపియాతి విరామమ్‌ 
కురు మమవచనం సత్వరరచనమ్‌ 
పూరయ మధురిపుకామమ్‌ 
(శ్రీజయదేవే కృతహరి నేవే 
భణతి పరమరమణీయమ్‌ 


దీర॥ 


॥1దీర॥ 


॥దీర॥ 


ఇదీర॥ 


ఇదీర॥ 


॥దీర॥ 


ల్లో 


గీతగోవిందం (అష్టపదులు 49 
(పముదిత హృదయం హరిమతిసదయమ్‌ 
నమత సుకృత కమనీయమ్‌ ॥ధీర॥ 
సామాం (దక్ష్యతి వక్యతి స్మరకథాః (పత్యంగమాలింగనై 8 
(ప్రీతిం యాస్యతి రంస్యతే సఖిసమాగత్వ్యేతి చింతాకుల 8 
నత్వాంపశ్యతి 'వేపతేపులక యత్యానందతి స్వేదతి 
(పత్యుద్గచ్చతి మూర్చతి స్థరతమః పుంజే నికుంజేస్థితః॥। 
వికిరతి ముహుఃశ్వాసా నాళాఃపురో ముహురీకతే 
(పవిశతి ముహుఃకుంజం గుంజజాముహుర్‌ బహుధామ్యుతి। 
రచయతిముహు శ్ళృయా్యాం పర్యాకులం ముహురీత్ష తే 
మదనకదన క్షాంతః కాంతే(పియ స్తవ వర్తతే 
త్వద్వా'క్వేన సమం సమ(గమధునా తిగ్మాంళు రస్తంగతో 
గోవిందస్య మనోరథేనచ సమంప్రాప్రం తమస్సాం!దతామ్‌! 
కోకానాం కరుణస్వనేన సదృశీ దీర్ధామదభ్యర్థనా 
తన్ముశ్తే విఫలం విలంబనమసౌ ర మ్యాభిసారేక్షణ8॥ 


ఆశ్లేషా దనుచుంబనా దనునఖోల్లే భాదనుస్వాంతజ 
(పోద్బోధాదను సం భమాదనురతా రంభాదను! పీతయోః। 
అన్యార్థం గతయో్యర్భమామిళిత యోస్సంభాషణై ర్ఞానతోః 
దంపత్యోరిహ కోనుకోనుతమసి (్రీడావిమిశ్రోరసః॥ 


| ఆఅతిచకితం విన్యస్యంతీం దృశౌ తిమిరేపథి 


(ప్రతితరుముహుస్థి ఎత్వా మందంపదాని వితన్వతీమ్‌। 
కథమపిరహః |ప్రాప్రామంగై రనంగ తళంగిఖి, 
స్పుముఖి సుభగః పళ గణా సత్వాముపైతు కృతార్థతాఘ్‌ః 


ర్‌0 గీతగోవిందం (అష్టపదులు) 
రము ముఖారవిన మధుపః త్రైలోక్య మౌలిస్థలీ 
నేపథ్యోచిత సీలరత్న మవసీ భారావతారాన్మకః। 


స్వచ్చన్షం (వజసున్టరీ జనమనస్తోష (ప్రదోషశ్చిరమ్‌ 
కంసధ్వంసన ధూమకేతురవతు త్వాం దేవకీనన్దనః॥ 


పదకొండవ అష్టపది (ధావ ప్రకాశిక) 
[శ్రీకృష్ణునొద్దకు త్వరగా పొమ్మని చెలికత్తె 
రాధను (గేరేపిస్తున్నది. |] 

1. క్రీడాసుఖం నిండుగా ఉన్న సంకేత స్థానంలో నీకోసం 
ఎదురుచూస్తూ ఉన్న వాడై , నవమన్మథునిలా అలంకరించుకుని ఉన్న 
శ్రీకృష్ణు నొద్దకు పో ఆలస్యం చేయకు. మనసుకు ఇంపుగా గాలి 
వీస్తున్న యమునానదీ తీరంలో గోపికలు బలిసిన పాలిండ్లను 
మర్దించుటలో ఆసక్తి చూపు చేతులుగల శ్రీకృష్ణుడు వనమాలా 
ధరుడు నీకోసం కాచుకుని ఉన్నాడు. 

2. నీపేరు, సం'కేతస్థలం ధ్వనించేటట్లు చెవులకు ఇంపు 
గలిగిస్తూ వేణువును ఊదుచున్నాడు. నీ శరీరం మీదుగా మిక్కిలి 
పరిమళంతో వీ స్తున్న పుష్పపరాగాలతో కూడిన వాయువుల్ని 
అభిమానిస్తున్నాడు. 

రీ. చెట్ల ఆకులు రాలుచుండగా, గాలికి ఆకులు కదలు 
చుండగా ఆచప్పుడు విని నీవు వస్తున్నట్లుగా సందేహించి చిగురు 
పాన్సును సిద్ధపరుస్తు న్నాడు. చంచల దృష్టులళో న్‌వు వస్తున్న 
మార్గాన్నీ చూస్తూ ఉన్నాడు. 

శ. కదులుతూ శబ్దం చేస్తున్న ఈ అందెల్ని 'కేశీవిలాసానికి 
శతువుగా తలచి వదలించేయి. చీకటితో కూడుకున్న (శ్రీకృష్ణుడు 


గీతగోవిందం [అష్టపదులు] గ్‌! 
వసిస్తున్న * పొదసమీపం చేరుకో. నీలవర్తం గల రవిక, చీర, 
par (౨2) 
ధరించు. 

గ. రాధా! నీవు బంగారువన్నెకల శరీరం కలదానివి. కదలి 
పోతున్న కొంగల గుంపుతో కూడిన నల్ల నిమేఘంలా ముత్యాల 
దండలు కదలుతూ ఉన్న (శ్రీకృష్ణుని వక్షస్థలం మీద నీవు మేఘంలో 
మెరుపులా శయనించి యుండగలవు. 

6, తామరలవంటి కన్నులు కలదానా: మొలనూలు, కటి 
వస్త్రం వదలి ఏ కప్పులేకుండా ఉండే జఘన స్థలాన్ని చిగురాకు 
పడకపై సంతోషమనే ధనానికి నిక్షేపంలా చేర్చు. 

గ శ్రీకృష్ణుడు నీయందు ఎంతో అనురాగంతో ఉన్నాడు. 
ర్మాతి మగియబోతున్నది. త్వరలో అలంకరించుకుని బయలు దేరు. 
(శ్రీకృష్ణుని కోరికల్ని తీర్చు. 

8. శ్రీకృష్ణుని బాగా నేవించిన జయదేవకవి చాల మనోహా 
రంగా రచించిన ఈ గీతం ఆలకించి సంతోషంతో పొంగుతున్న 
మనస్సులో (శ్రీకృష్ణుని తలచి పుణ్యాత్ములు నమస్కరింతురుగాత. 


అష్టపది _ 12 
రాగం : శంకరాభరణం తాళం : (తిపుట 
శ్లోకమ్‌ 
అభథతాంగంతు మళ కాంచిరమనుర క్రాంలతాగృ హేదృష్ట్వా | 
తచ్చరితం గోవిందే మనసిజమందే సఖీ (సాహ ॥ 


చ. 1. పశ్యతి దిశిదిశి రహసి భవంతమ్‌ 
త్వదధర మధురమధూని పిబంతమ్‌ 


ర్స్‌ 


గీతగోవిందం (అష్టపదులు 


. నొథ హరే జగన్నాథ హరే 


సీదతి రాధా వాసగృహే 


, త్వదభిసరణ రభనేన వసంతీ 


పతతి పదాని కియంతి చలంతీ 


, విహీత విశదవిసకిసలయవలయా 


జీవతి పర మిహ తవ రతికలయా 


ముహు రవితోకిత మండనలీలా 
మధురిపు రహా మితి భావనకీలా 


, త్వరిత ముపైతిన కథ మధిసారమ్‌ 


హరి రితి వదతి సఖీ మనువారమ్‌ 
శిష్యతి చుంబతి జలధరకల్సమ్‌ 
హారి రుపగత ఇతి తిమిర మనల్నమ్‌ 


భవతి విలందవిని విగళితలజ్ఞా 
విలపతి రోదతి వాసకసజ్ఞా 


: (శ్రీజయదేవకవే రిద ముదితమ్‌ 


రసికజనం తనుతా మతిముదితమ్‌ 


విపులపులక పాళిః స్ఫీత సీత్కారమంత 


ర్టనిత జడిత కాకువ్యాకులం వ్యాహరంతీ | 
తవ కితన విధ త్రేఒమందకం దర్పచింతామ్‌ 
రసజలధి నిమగ్నా ధ్యానలగ్నా మృగాకీ॥ 


11సనాథ॥ 


గనాౌథ॥ 


నాథ ॥ 


॥నౌధథ॥ 


॥నాధథ॥ 


నాథ! 


నాధ ॥ 


॥నాధథ॥ 


అంగేష్వాభరణం కరోతి బహుళ: పష్మశ్రేతి సంచారిణీ 
(ప్రాప్తంత్వాం పరిశళంకతే వితనుజే శయ్యాాంచిరం ధాకయతి। 


గీతగోవిందం (అష్టపదులు 59 
ఇత్యాకల్ప వికల్ప తల్పరచనా సంకల్ప వీలాశత 
వ్యాస కాపి వినాత్వయా వరతను _ర్నెషాంనిళా నేష్యతి॥ 
కింవి శామ్యసి కృష్ణభో గిభవనే పొండీరభూమీరుహి 
(పొతర్యాహిన దృష్టీ గోచరమిత 9 సానన్ద నన్దాస్పదమ్‌ | 


రాధాయాః వచనం దధత్వఘముఖాజా నందాంతి'కే గోప్రతో 
గోవిందన్య జయంతి సాయమదితి (పాశ న్య గర్భాగిరః॥ 


పం డెండవ అష్టపది (భావ ప్రకాశిక 

[చెలి రాధను ఒక వా దకతల ఉంచి (శ్రీకృష్ణ 
నొద్దకు పరుగెత్తి పోయి రాధ సితిని, మన్మథ 
తాపంతో ఆమె ఎక్కువ దూరం నడవలేకుండే స్థితిని 
తెలుపుతున్నది. ఈ అష్టపదిలోనే "జగన్నాథ" అని 
వూరి జగన్నాథస్వామి పేర్కొ_నబడడంవల్ల ఈః 
గీతాన్ని పలుసార్లు భక్తులు గానం చేస్తారు. 


Ll. ఇక్కడ “నాథహరే' అనడంతో ఒక వ్యంగం ఉంది. 
“నాసారజ్ఞుం హరతి గృష్టితీత నాథహరిః” అని ముక్కు కుట్టదిడిన 
ఎద్దుకుగూడా నాథహరిఅని “పేరున్నది. కాబట్టి రాధ విరహాన్ని 
గుర్తి ౦చి ఆమెను ఓదార్చక ముక్కుకుట్టిన ఎద్దులా ఉన్నావనే నింద 
ధ్వనించును. 

2. నిన్ను పొందాలనే ఉత్సాహం పొంగి ఉన్న మనస్సుతో 
శాధ కొన్ని అడుగులు వేయగానే అవళురాలై [కిందపడిపోతున్నది. 

8. తామర తూండ్లను తాపాన్ని పోగొట్టుకోడానికి కర 
వలయాలుగా తొడుగుకుని "సీకో డ్రీడాసొఖ్యం ఆనుభవించాలన్న 
ఆళతోనే ఈ వనంలో బతికి ఉంది. 


54 గీతగోవిందం (అష్టపదులు) 

4. రమ్యమైన అలంకారాలతో నేనే (శ్రీకృష్ణుడు అని 
నీమీది తన్మయ చిత్తంతో భావిస్తున్నది. 

5. చెలికత్తైలతో “సంకేతస్థలానికి ఇంకా (శ్రీకృష్ణుడు 
రాకున్నా డేమే” యని విలంబనము ఓర్చుకోలేక పలుకుతున్న ది. 


6. నీలమేఘంలా చుట్టుకుని ఉన్న చీకటిని నీవేయని 
(థాంతిపడి కౌగిలించుకుని ముద్దాడుచున్నది. 


7. పడకలో నీకై ఎదురుచూస్తున్న వాసకసజ్ఞ అనే నాయిక 
ఐన రాధ నీవు ఆలస్యం చేయడంవల్ల సిగ్గువీడి |పలాపిస్తున్నది. 

8. శ్రీకృష్ణ విరహంతో రాధ ఉన్నస్థితిని చెలి (శ్రీకృష్ణునికి 
తెలిపిన విధాన్ని జయదేవకవి రమ్యమైన గీతంలో వివరించాడు. 
ఈ గీతం రసికజనాల్ని మిక్కిలి సంతోష పె'క్లైను. 


అష్టపది - 18 


రాగం : అహిరి - నీలాంబరి తాళం : జంసె 


ర్మ 


| శ కమ్‌ 
అ(తాంతరే చ కులటాకులవ ర పాత 
సంజాతపాతక ఇవ స్ఫుటలాంచన శ్రీః | 
బృందావనాంతర మదీపయ దంకుజాలై ః 
దిక్‌ నుందరీవదన చందనవబిందురిందుః ॥ 


(పసరతి శళధరవింబే 
విహతవిలంబే చ మాధవే విధురా। 
విరచిత వివిధవిలాపా 

సా పరితాపం చకారోచైః ॥ 


ల 


గీతగోవిందం (అష్టపదులు 
కథిత సమయే పిహరి 
రహహ! న యయౌ వనమ్‌ 
మమ విఫల మిద 
మమలరూప మపి యొవనమ్‌ 
యామి హే! క మిహ శరణమ్‌ 
సఫీ జనవచన వంచితాహమ్‌ 


యదనుగమనాయ నిశి 
గహన మపి శీలితమ్‌ 

తేన మమ హృదయ మిద 
మసమ శరకీలితమ్‌ 


. మమ మరణ మేవ వరమ్‌ 


అతి వితథ 'కేతనా 
కి మితి విషహామి 
విరహానల మచేతనా 


=. అహాహ! కలయామి 


వలయాది మణిభూషణమ్‌ 
హరివిరహ దహనవహ 
నేనబహు దూషణమ్‌ 


మా మహహ విధురయతి 
మధుర మధుయామిని 
కాపీ హరి మనుభవతి 
కృత సుకృత కామినీ 


= కుసుమసుకుమార తను 


మతనుశర లీలయా 


ర్‌ 


11యామి॥ 


గయామి॥ 


11యామి॥ 


యామి 


యా మి॥ 


గీతగోవిందం (అష్టపదులు) 
(సగపి హృది హంతి మా 
మతి విషమశీలయా ॥1యామి॥ 


* అహమిహ హి నివసామ్య 


నవగణిత వేతసా 
స్మరతి మధుసూదనో 
మా మపి న చేతసా ॥యామి॥ 


. హారి చరణ శరణ 


జయదేవకవి భారతీ 
వసతు హృది యువతి రివ 
కోమలకలావతీ 1యామి॥ 


అనకానయకిననుల. 


తత్కింకామపి కామినీ మభిసృతః కిం వా కళా'కేశిభి 

ర్చద్ధో బంధుభి రంధకారిణివ నాభ్యర్హే కిము(భ్రామ్యుతి। 
కొంతః క్లాంతమనానునాగపి పథి (ప్రస్టాతుమే వాక్షమః 
స్పంకేతీకృత మంజువంజుళలతా 'కుండేపి యన్నా గత ః॥ 


పదమూడవ అష్టపది (భావ ప్రకాశిక ) 

(పదమూడవ అష్టపదిలో చంద్రోదయ వర్ణన 
కలదు. రాధకు కృష్ణునికి చం[దోదయం త 
తాపాన్ని కలిగిస్తున్నది. ఇంకా కృష్ణుడు రాలేడేమని 
రాధ చింతిస్తున్నది. శ్రీకృష్ణునితో వేరొక గోపిక 
రమిస్తున్నట్లు భావిస్తూ దాన్ని వర్ణిస్తున్నది. వేతొక 
జీవుడు భగవదనుభవంతో ఆనందమగ్ను డై. ఉండడం 
చూచిన భక్షుడు తాను తృ ప్రిపడడం అనే భక్తిభావం 
ఈ గీతంలో వ్యంగ్యం. దీన్ని శాస్త్రజ్ఞులు “తత్పుఖ 
సుఖిత్వం” అంటారు. | 


గీతగోవిందం (అష్టపదులు గ్‌ 


1. రాధ ఇలా చెలితో చెప్పుకుని విలపిస్తున్నది. చెప్పిన 
సమయానికి కృష్ణుడు సంకేతస్థలానికి రాకున్నాడు. నా స్వచ్చమైన 
అందం, యౌవనం ఇవన్నీ వ్యర్ణములౌతున్నాయి. చెలి మాటలచేత 
వంచించబడ్డాను. ఎవరిని శరణు వేడుకోగలను: 

2 ఏ కృష్ణుని వెంబడించిపోవడానికి దట్టమైన ఈ అడవిలో 
చొరబడి వచ్చానో, ఆకృష్ణునివల్ల నా మనస్సు మన్మథబాజాలకు 
గురియై బాధపడుతున్నది. 

8. కృష్ణుడు రానందువల్ల వ్యర్థమైన ఈ సంకేత స్థానంలో 
వివేకహీనురాల నై విరహాగ్నిని ఎలా ఓర్చుకోగలనుః: ఇంతకన్నా 
మరణమే మేలుకదా. 

4. పుణ్యాళ్ళురాలైన ఏ గోపిక శ్రీకృష్ణునితో | కీడిస్తున్నదో, 
ఈ వసంత రాతి నన్ను చాల బాధపెట్టుతున్నది. 

ర్‌. (శ్రీకృష్ణుడు లేక నేను విరహంతో బాధపడుతుండగా 
ఈ మణినలయాలు మొదలై న భూషణాలన్నీ నాకెందుకు? ఈ పొడు 
సొమ్ములు నాకు తాపాన్నే “ఎక్కువ చేస్తు న్నాయి. 

6. ఈ పుస్పహారం స్వభావానికి విరుద్ధమైన గుణం పొంది 
పువ్వుకన్నా మృదువైన నా శరీరాన్ని పుస్పములే బాణముగాగల 
మన్మథుని వలని బాధలతోపాటు చాలా తాపం కూరుస్తున్నది. 

7. లెక్కలేనన్ని (పబ్బలిచెట్ల తో కూడిన ఈ పొదరింటిలో 
గ్రీకృష్ణునికై_ నేను వేచి ఉన్నాను. (శ్రీకృష్ణుడు మనస్సులో నైనా 
నన్ను తలచకున్నాడే. 

8. శ్రీహరి చరణములే శరణమని ఉన్న జయదేవకవి 
రచించిన ఈ గీతం మృదులము లైన కళలతో గూడిన యువతివతె 
చదివి గానము చేనేవారి మనస్సులలో ఉండునుగాక. 


రాగం : 


ర్ట 


గీతగోవిందం (అష్టపదులు) 
అష్టపది = ఢీ 
సారంగ తాళం : (త్రిపు 
శోకమ్‌ 

అథాగతాం మాధవమంతరేణ 
సఖీ మియం వీక్ష్య విషాదమూకాష్‌। 
విశంకమానా రమితం కయాపి 
జనార్దనం దృష్టవదేతదాహ॥ 


. స్మరసమరోచిత విరచిత వేషా 


గళిత కుసుమభరవిలుళిత "కేశా 


* కాపి మధురిపుణా 


విలసతి యువతి రత్యధిక గుణా Bకౌపీ॥ 


. హారిపరిరంభణ వలితవికారా 


కుచకలళోపరి తరళితహోరా ॥కాపి॥ 


_ విచలదలక లలితాననచ ౦(ద్రా 


తదధర పానరభసకృతత ౦(దా 1కాపి॥ 


_ చంచలకుండల లలితకపోలా 


ముఖరితరశన జఘనగతితోలా ॥కౌపి॥ 


. దయితవిటోకిత లజ్జితహసితా 


బహువిధకూజీత రతిరసరసితా 1రౌపి॥ 


. విపులపులక పృథు వేపథుభంగా 


ర్ధ గైసితనిమీలిత వికసదనంగా 1రౌపి॥ 


. శమజలకజభర సుభగళరీరా 


సరిపతితోరసి రతిరణదీరా ॥కొపీ॥ 


+ (శ్రీజయదేవభణిత హారిరమితమష్‌ 


కలికలుషం జనయతు పరిశమితప్‌ 1 కొపీి॥ 


గీతగోవిందం (అష్టపదులు) §9 
రం 
అద అన అద వా 
పదునాల్గవ అష్టపది (భావ్యపక శిక 
[శ్రీకృష్ణునితో వేరొక గోపిక రమి స్తున్నట్లు 
భావించి రాధ చెలితో ఇట్లనుచున్నది. | 

1. క్రీడలకు తగిన వేషంతో తలముడినుండి పువ్వులు 
రాలగా కుంతలాలు కొంచెము చెదరగా గుణాతిశయంగల గోపిక 
శ్రీకృష్ణునితో కీడి స్తున్నది. 

2. శ్రీకృష్ణుడు కౌగిలించుకోవడంవల్ల కలిగిన మన్మథ 
వికారంతో బంగారు కల శాలవంటి స్తనాలమీద కదలియాడుచున్న 
ముత్యాల హారంతో గోపిక (శ్రీకృష్ణునితో |క్రీడి స్తున్నది. 

8. చంద్రబింబంలాంటి ముఖంమీద ముంగురులు కదలు 


చుండగా, అధరామృతపానంవల్ల మ త్తుగొన్నట్లు సోలుతూ ఒక 
గోవిక (శ్రీకృష్ణునితో ,క్రీడి స్తున్నది. 

4. కుంఠలాలు చలించి చెక్కిళ్ళకు కొంతులు కూరు స్తుండగా: 
జఘనాన్ని వింతగా కదిలిస్తూ ఒడ్డాణము వింత ధ్వనులు చేస్తుండగా 
ఒక గోపిక (శ్రీకృష్ణునితో కీడి స్తున్నది. 

5, (క్రీడా సుఖంతో వివళురాలైవున్న తన్ను (శ్రీకృష్ణుడు 
తదేక దృష్టితో చూడడంవల్లనూ సిగ్గుతో నవ్వుతూ, |క్రీడాసుఖం 
వల్ల పలురకాల ధ్వనులు చేస్తూ (శ్రీకృష్ణునితో ఒకానొక గోపిక 
(కీడి స్తున్నది. 

6. (కీడించడంవల్ల బాగా పులకరించి ఒళ్ళు వణకుతూ 
వుండగా, నిట్టూర్పులతో కండ్లు సగం. మూసి మన్మథ వికాసంతో 
ఒక గోపిక (శ్రీకృష్ణునితో |క్రీడి స్తున్నది. 


40 


గీతగోవిందం (అష్టపదులు) 
7. (క్రీడా (శ్రమవల్ల కలిగిన న్వేదబిందువులతో అందం 


గులుకు శరీరంతో విలాసంలో ధీరురాలైై ఒక గోపిక (శ్రీకృష్ణుని 
రొమ్ములమీద వాలి కీడి స్తున్నది. 


8. జయదేవ కవిచేత కీర్తింపబడిన హరివిలాసముల 


గురించిన ఈ గీతం కలివల్ల కలిగిన పాపల్ని పోగొడుతుంది. 


రాగం : 


చ. 1. 


రీ 


చ, ఓ 


అష్టపది ఎ 11ర్‌ 
సావేరి తాళం: ఆది 
శోకమ్‌ 
na) 
విరహపాండు మురారి ముఖాంబుజ 
ద్యుతి రయం తిరయన్నపసి వేదనామ్‌। 
విధు రతీవ తనోతి మనోభువః 
సుహృదయే హృదయే మదనవ్యథామ్‌॥ 


సముదితమదనే రమణీవదనే 
చుంబన లలితాధరే 
మృగమదతిలకం లిఖతి సపులకమ్‌ 
మృగ మివ రజనీకరే 


. రమతే యమునాపుళినవనే 


విజయా మురారి రధునా ॥రమ॥ 


ఘనచయరుచిరే రచయతి చికురే 

తరశిత తరుణాననే 

కురవకకుసుమం చపలానుషమమ్‌ 

రతిసతి మృగకాననే ॥రమ॥ 


ద, లీ. 


చ 4. 


చ, ర్‌. 


చ. 6. 


le 


చ, 8. 


గీతగోవిందం (అష్షపదులు) 
లు 


ఘటయతి సుఘనే కుచయుగ గగనే 
మృగమదరుచి దూషితే 

మణిసర మమలం తారకపటలమ్‌ 
నఖపద శశిభూషి కే 


జితవిసశకలే మృదుభుజయుగశే 
కరతల నళినీదశే 

మరకతవలయం మధుకరనిచయమ్‌ 
వికిరతి హిమశీత శే 
రతిగృహజఘనే విపులాపఘనే 
మనసిజకనకాసనే 
మణిమయరశనాం తోరణహసనామ్‌ 
వికిరతి కృతవాసనే 


చరణకిసలయే కమలానిలయే 
నఖమణి గణపూజికే 
బహిరపవరణం యావకభరణమ్‌ 
జనయతి హృది యోజితే. 


రమయతి సుదృశం కౌమపి సుభృళమ్‌ 
ఖలహలధరసోదరే 

కి మఫల మవసం చిర మిహవిరసమ్‌ 
నద సభి విటపోదరే 

ఇహ రసభణనే కృతహరిగుణనే 
మధురిపు పద నేవకే 

కలియుగ చరితం న వసతు దురితష్‌ 
కవినృపజయ దేవే 


Gt 


॥రమ॥ 


nరమ॥N 


రమ 


॥రమ॥ 


రమ 


రమ 


62 గీతగోవిందం (అష్టపదులు) 
సద హానవ అష్టపది (భావ ప్రకాశిక) 
| (శ్రీకృష్ణుని వర్ణిస్తూ అలాంటి మంగళ స్వరూ 
పునితో |కీడిస్తున్న గోపిక కదా భాగ్యశాలి అని, 
చలికో రాధ పేర్కొంటున్నది. ] 

1, మురాసురుని జయించి విజయశీలు డై న (శ్రీకృష్ణుడు 
ఇప్పుడు యమునా నదితోని ఇసుక పట్టులలో గల వనంలో కీడి 
స్తున్నాడు. ముద్దు పెట్టుకోవడంవల్ల చలి స్తున్న “పెదవులకో 
మన్మథ విలాసంతో ఒప్పుతున్న ఒక గోపికయొక్క చంద్ర బింబం 
లాంటి ముఖంతో కస్తూరి తిలకాన్ని పులకిస్తున్న చేతులతో 
దిద్దుతున్నాడు. 

2. మన్మథుడనే మృగం సంచరించే అడవిలాగా ఒప్పుతూ 
మేఘమండలంలా వున్న ఒక గోపిక కురులలో మెరపులా కాంత 
లీనుతున్న గోరింట పువ్వులను తురుముతున్నాడు కృష్ణుడు. 

8. కస్తూరి పూతలు దట్టంగా కలిగి చం|దవంకల్లా నఖి 
తతాలచే అలంకరింపబడిన ఒక గోపికయొక్క. స్తనమండలమనే 
ఆకాశంలో నక్షత్రాల నమూహంలా మణిహారాలను పొందుగా 
అలంకరి స్తున్నాడు. 

4. తామరతూండ్ల కన్నా కోమలములై చల్లని తామర 
రేకుల్లాంటి హస్తములు కల గోపికల భుజయుగళంలో పచ్చల 
కడియాలను తుమ్మెదపిండులా ఒప్పునట్లు కూరు స్తున్నాడు. 

ర్‌. రతిగృహం౦లా వున్న జఘనంతో విశాలమై మన్మథ 
సింహాససమనెటట్లు సువాసలతో కూడిన గోపిక నడుమున (ఇంటి 
వాకిట) తోరణం కట్టినట్లు మణులతోనైన ఒడ్డాణం తొడుగు 
తున్నాడు శ్రీకృష్ణుడు. 


గీతగోవిందం (అష్టపదు లు 63 


6, లక్ష్మీదేవికి ఉనికిపట్టయి గోళ్ళనెడి మణుల సమూ 
హాంతో అలంకరించబడిన తన వక్షస్థలంలో దగిలిన గోపికయొక్క. 
చిగురాకులవంటి మెత్తని పహీత. డే చుట్టూ ల త్రుక రేఖలనెడి 
ఆభరణాన్ని దిద్దుతున్నాడు (శ్రీకృష్ణుడు. 

7. హలాయుధాన్ని ధరించిన బలరాముని సోదరుడగు శ్రీ 
కృష్ణుడు చూడడానికి అందం గలిగే ఒక గోపికతో కూడియుండ 
డాన్ని తలచుకొంటూ, ఈ పొదరింటిలో వేచియుండడం నిష్ఫలం, 
సారహీనం కదా! 

8. శృంగార రసభరితంగా (శ్రీకృష్ణుని గుణాలను (శ్రీహరి 
పాద'నేవకుడు జయదేవ కవి వర్షించి చెప్పిన ఈ గీతం కలి 
యుగంతో పాపాలన్ని టినీ పోగొప్టేదిగా విలసిల్లుతుంది. 


అష్టపది - 16 
రాగం : పున్నాగవరాళి తాళం: ఆది 
శ్లోకమ్‌ 
నాయాతస్పఖి: నిర్ణయోయదిశఠ స్తందూతి! కింధూయ సే! 
స్వచ్చందం బహువల్లభ స్ప రమతే కిం త్మతతే దూషణమ్‌ | 
పళ్యాద్య(పియసంగమాయ దయిత స్యాకృష్యమాణంగుణె 8 
ఉత్క_న్టౌర్తి భరాదివ స్ఫుట దిదం చేత స్స్యయం యాస్యతి ॥ 
చ. 1. అనిలతరళ కువలయనయ నేన 
తపతి న సా కిసలయశయ సేన 


ప. యా రమితా వనమాలినా సఖీ! ॥యా రమితా॥ 


గీతగోవిందం (అష్టపదులు) 
= వికసిత సరసిజ లలితమువేన 
స్పుటతి న సా మనసిజవిశిఖేన 


. అమృత మధుర మృదుతరవచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 
: స్థలజలరుహ రుచికర చరణేన 
లుఠతి న సా హిమకరకిరణేన 


=. సజల జలదసముదయ రుచిదేణ 


దళతి న సొ హృది విరహభరేణ 


=. కనక నిచయరుచి శుచివసనేన 


శ్వసితి న సా పరిజనహసనేన 
=. సకలభువన జనవరతరుణేన 
మహతి న సా రుజ మతికరుణేన 


. (శ్రీజయదేవభణిత వచనేన 
(ప్రవిశతు హరి రపి హృదయ మనేన 


మనోభవానందన చందనానిల 

(ప్రసీద రే దకీణము౦చ వామతామ్‌ | 
క్షణం జగత్సాణ నిధాయమాధవమ్‌ 
స్పరోమమ (పాణహరో భవిష్యతి ॥ 
బాధాం విధేహి మలయానిల పంచబాణ 


॥యా రమితా॥ 


॥యా రమితా॥ 


॥యా రమిళత్రా॥ 


॥యా రమితా॥ 


11యా రమిత్రా॥ 


॥1యా రమితా॥ 


[యౌ రమితొ॥ 


(పాణాకా గృహాణ నపునర్ల హా మాశయిష్యే | 


కింతే కృతాంత భగిని క్షమయాతరం గె 


రంగాని సించ మమ శామ్యతు దేహదాహః ॥ 


గీతగోవిందం (అష్టపదులు G5 
సాన్దాగినంత ప్పరందరాది దివిషత్‌ బ్శన్దె రమందాదరాత్‌ 


ఆనమై9ః మకు కేస్ట్ర నీలమణిభిస్స్పం ౦ దర్శిశేస్టీవరమ్‌ । 
స్వచ్చన్దం మకరన్ష సుందరగళన్మందాకినీ 'మేదురమ్‌ 
(శ్రీగోవిన్స పదారవిందమశుభ స్కంధాయ వందామహే॥ 


పదహాజవ అష్టపది (భావప్రకాశిక) 

['“నేనెంతో వేడుకుని (శ్రీకృష్ణుని పిలవగా 
అతడు వస్తానని ఒప్పుకుని ఇంకా రాలేదే అని చెలి 
చెప్పగా విని రాధ సరే, అతడు వంచకుడే అను 
కొందాం. నీ కర్తవ్యాన్ని నీవు చేశావు. ఇక ఏ 
మవుతుందో అన్న చింత నీకెందుకు?” అని రాధ 
అంటుంది. అందుకు చెలి ““శ్రీకృష్ణునికి ఎందరో 
వలపుక తెలు. వాళ్ళతో అతను హాయిగా ఉంటు 
న్నాడు గదా” అని నిందింసగా రాధ “చెలీ! అది 
అతని దోషం గాదు. దైవిక సౌందర్యం, కల్యాణ 
గుణాలు అన్నీ అతనిలో నిండి ఉన్నాయి. అందరి 
హృదయాల్ని అవి ఆకరి స్తున్నాయి. (పేమ 
వివళతై చుట్టుకున్న కాంతల్ని అతడు ఎలా వద 


లించుకోగలడు? ఏ అదృష్టవంతురాలు అతనితో 
సుఖిస్తున్నదో కదా!” అంటుంది. ] 


1. గాలికి కదలుచున్న కలువ పువ్వుల్లా ఉన్న కండ్లతో 
వనమాలితో రమిస్తున్న ఆ గోపిక నావలె చిగురాకుమీద విరహంతో 
తాపం పొందదు గదా. 


66 గీతగోవిందం (అష్టపదులు) 


2. వికసించిన తామరలా ఒప్పుతున్న ముఖమండలం గల 
(శ్రీకృష్ణునితో కీడిస్తున్న వనిత నావలె మన్మథ వాణాలచే 
బాధింసబడదు, 

8. అమృతంలా మధురములైన (శ్రీకృష్ణుని మాటలు 
వింటూ అతనితో |క్రీడించే యువతి నావలె మందమారుతం సోకి 
తాపం పొందదు. 

శ. నేలలో వుద్భవించిన తామరల్లా అందం గులుకు కరచర 
ణాలుగల (శ్రీకృష్ణునితో రమించే వనిత చంద్రకిరణాలు తగిలి 
బాధలో నావలె పొరలాడదు. 

5. నీళ్ళతో పిక్కటిల్లిన మేఘంలా మెరుస్తున్న (శ్రీకృష్ణు 
నితో |కీడిన్తున్న గోపిక నావలె విరహ భారంతో గుండెలవిసిపోయి 
బాధపడదు. 

6. నిగనిగలాడు బంగారు పట్టువస్త్రంగల (శ్రీకృష్ణునితో 
(క్రీడిస్తున్న ముగ్ధ నాలా చెలికత్తైల పరిహాస వచనాలు విని నిట్టూ 
ర్పులు విడువదు. 

7. అన్ని భవనాలలో వున్న వారందరికన్నా గోన్టుడై 
తరుణుడై యున్న (శ్రీకృష్ణుని పొందుతో కులుకుచున్న గోపిక 
నావలె మిక్కిలి కరుణకు ఉనికిపట్టయి తాపంతో బాధపడదు. 

8. జయదెనమహాకవి రచించిన గీతాన్ని విన్న, చదివిన 
వారి హృదయాల్లో (శ్రీకృష్ణుడు (ప్రవేశించునుగాక 

అష్టపది _ 17 
రాగం: ఆరభి తాళం: అది 
శ్లోకమ్‌ 
అథ కథ మపి యామిసీం వినీయ 
స్మరశర జర్హరితాపి సా (ప్రభాతే । 


చం 1, 


ర్‌ 


చు 


చ 8 


చ, 4, 


గీతగోవిందం (అష్టపదులు 6? 
అనునయవచనం వదంత మే 
(పణతమపి (ప్రియ మాహ సాభ్యసూయమ్‌॥ 
రజనిజనిత గురుజాగర 
రాగకషాయిత మలసనిమేషమ్‌ 
వహతి నయన మనురాగ మివస్సుట 
ముదితరసాభిిని వేళమ్‌ 


+ యాహి మాధవః యాహి కేశవః! 


మావద కె తవవాదం 

తా మనుసర సరసీరుహలోచన! 

యా తవ హారతి విషాదమ్‌ ॥యాహీ॥ 
కజ్జలమలిన విలోచన చుంబన 

విరచిత నీలిమరూపమ్‌ 

దశనవసన మరుణం తవ కృష్ణ! 

తనోతి తనో రనురూపమ్‌ ॥యాహి॥ 


వపు రనుసరతి తవ స్మరసంగర 
ఖరనఖరక్షతరేఖమ్‌ 

మరకతశకల కలితకలధౌతలి 

'పేరివ రతిజయలేఖమ్‌ యాప్రూ॥ 


. చరణకమలగళదల క్రసి క్ర 


మిదం తవ హృదయ ముదారమ్‌ 
దర్శయ తీవ బహిర్మదన దుమ 
నవకిసలయ పరివారమ్‌ నయాహీా॥ 


చర్‌ 


చ. 6, 


వః 


గీతగోవిందం (అష్టపదులు) 


దశనపదం భవదధరగతం౦ంమను 
జనయతి చేతసి ఖేదమ్‌ 

కథయతి కథమధునాపి మయాసహ 
తవ వపురేతదభేదమ్‌ 

బహి రివ మలినతరం తవ కృష్ణ 
మనోపి భవిష్యతినూనమ్‌ 

కథ మథ వంచయనే జన మనుగత 
మసనుశర జ్వరదూనమ్‌ 

(భమతి భవానబలాకబళాయ 

వనేషు కి మృతవిచిత్రమ్‌ 
(పథయతి పూతని,కైవ వధూవధ 
నిర్ణయ బాలచరిత్రమ్‌ 


(శ్రీజయదేవభ శిత రతినంచిత 


ఖండిత యువతివిలాపమ్‌ 
శృణుత సుధామధురంవిబుధా విభు 
ధాలయతో పిదురాసమ్‌ 


తదేదం పశళ్యంత్యాః (పసరదనురాగం బహిరివ 


1యాహి॥ 


11యాహి॥ 


1 యాహి॥ 


1యాహి॥ 


[పియా పాదాల కృచ్చురిత 'మరుణచ్చాయ హృదయమ్‌! 


మమాద్య (ప్రఖ్యాత (పణయభర భంగేనకి తవ 
త్వదాలోకళ్ళోకా దివ కీమపిలజ్ఞాం జనయతి॥ 


(ప్రాతర్నీలనిచోళ మచ్యుతమురస్పంవీత పీతాంళుకమ్‌ 
రాధాయాశ్చకితం విలోక్యహసతి నై సరం సఫీమండలే। 
(పీడాచంచల మంచలం నయనయోరాదాయ రాధాననే 
'న్మేరన్మేర ముఖభోయమస్తు జగదానందాయ నందాత్మజః॥ 


గీతగోవిందం (అష్టపదులు) గ్ర) 
పదహేడవ అష్టపది (భావ ప్రకాశిక) 

[రాసి గడచిన తర్వాత మరునాడు ఉదయం 
తన్మయెదుట దోచిన (శ్రీకృష్ణుని చూచి రాధ కోపంతో 
“సీకిక్కడ ఎం పని? నాకన్నా గొప్ప సౌందర్య 
వతియై మేలైన సుఖాన్ని ఇచ్చే ఆ గోపిక దగ్గరకే 
వెళ్ళ అని పలుకుతుంది. ] 

l. రాతి అంతా మేలుకుని (క్రీడా విలాసంతో మునిగి 
యుండడంచేత ఎ్యర్రబడి మందమైన రెప్పపాటుతో అనురాగాన్ని 
వెల్ల డించే కండ్ల తో ఉన్న కృష్ణా! కపట వచనాలు చెప్పకు. నీ చింత 
లను పోగొట్టే సుందరాంగి వద్దకే థ్‌ 

2. కాటుక పెట్టుకున్న కండ్రను ముద్దాడడంవల్ల స్వభావంగా 
ఎజ్జగా వుండే నీ పెదవి నీ శరీరకాంతికి తగ్గన్లే నల్ల బడిపోయింది. 
పోపో, నీ (పియురాలి వద్దకే పో, 

9, మరకతమణి శకలాలతో చేసిన పలకమీద బంగారు 
అక్షరాలతో రతిజయలేఖ (వాసెనట్లుగా మన్మథయుద్ధంలో స్రీ శరీ 
oa తగిలిన కాంతయొక్క_ నఖరేఖలు స్పష్టంగా కానవస్తు న్నాయి, 

4. విశాలమైన నీ వక్షస్థలంలో నీ (పియురాలి పాదాలలోని 
లత్తుక రేఖలు ము[ద్రింపబడి మన్మథ వృకొనికి గలిగిన చిగురాకుల్లా 
కానవస్తు న్నాయి. పోపో, 

Te పెదవుల్లో గానవచ్చే నీ (ప్రియురాలి దంతక్షతాలు నా 
మనస్సును ఎంతో బాధ పెడుతున్నాయి. నీకు నాకు భేదంలేదని 
ఇద్దరం ఒక్కటిగా కలిసియున్నామనే మాట, నీవనే మాట, ఎలా 
పొందుతుంది? పోపో, 


70 గీతగోవిందం (అష్టపదులు) 
య 


6. నీ శరీరం ఎలా నీలవర్షంతో (ప్రకౌశిస్తుందో అలా నీ. 
మనస్సు కూడా కలుషితమై నల్ల బడిపోయింరి. మన్మథ బాణాలకు, 
బాధపడేటట్లు నిన్నే నమ్మి అనుసరిస్తున్న నన్ను మోసపుచ్చి 
వంచించి పోయావుకదా: పోపో. 

7. బృందావనంలోని ముగ్ధలనందర్నీ కబళించి వేయాలని 
తిరుగుతున్నావు. చిన్ననాడు దయలేక పూతనను నీవు వధించడమే 
నీ స్వభావాన్నీ (పకటిస్తున్నది. పోపో. 

8. ఖండితనాయికయైన రాధచేత రతివంచిత నై తిననే 
చింతతో గావింపబడిన అమృత సమానము లైన పలుకుల్ని జయ. 
'దేవకవి గీతంగా రచించాడు. పొంద శక్యంగాని సుఖాన్ని కలిగించే 
శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ గీతాన్ని విద్వాంసులు ఆలకించండి. 


అష్టపది -18 
రాగం: యదుకులకాంభోధి తాళం ; ఆది 
కక్‌ 
తా మథ మన్మథఖ్‌న్నామ్‌ 
రతిరసభిన్నాం విషాదసంపన్నా మ్‌! 
అనుచింతిత హారి చరితామ్‌ 
కలహాంతరితా మువాచ రహసి సఖీ॥ 
చ. 1. హరి రభిసరతి వహతి మధుపవనే 
క్‌ మపర మధికసుఖం భవనే 
=. మాధవే మా కురు మానిని మానమయే '॥మాధవే॥ 
చ 2. తాళఫలొ దపి గురు మతిసరసమ్‌ 
కిము విఫలీకురు షే కుచకలశమ్‌ ॥మాధవే॥ 


ఫ్‌ 


చ, కి. 


చ. 4. 


చ. ర్‌. 


చ. 7. 


గిక్రగ్గోవిందం (అష్టపదులు) 
కఠిన కథిత మిద మనుసద మచిరమ్‌ 
మా పరిహర హరి మతిశయరుచిరమ్‌ 
కిమితి విషీదసి రోదిషి నికలా 
విహసతి యువతిసభా తవ సకలా 


మృదునళినీదళ శీతలశయనే 
హరి మవలోకయ సఫలయ నయనే 


. జనయసి మనసి కి మితి గురుఖేదమ్‌ 


శృణు మమ వచన మనీహిత భేదమ్‌ 


హరి రుసయాతు వదతు బహు మధురమ్‌ 
కి మితి కరోషి హృదయ మతి విధురమ్‌ 


. (శ్రీజయదేవభణిత మతిలలితమ్‌ 


సుఖయతు రసికజనం హరిచరితమ్‌ 


TL 
॥మాధవే॥ 
॥మాధవే॥ 
॥మాధవే॥ 
॥మాధవే॥ 
॥మాధవే॥ 


॥మాధవే॥ 


స్ని గ్టేయత్సరుషాసి య(త్సణమతి స్తబ్దాసి య దాగిణి 
ద్వేషంయాసి యదున్ము ఖేవిముఖతాం యాతాసి తస్మికా|పియే। 
త ద్యుకృం విపరీతకారిణి తవ, శ్రీఖిజ్ఞచర్నావిషమ్‌ 

సీతాంశు ప్తపనోహిమం హుతవహః |కీడామదోయాతనాః ॥ 


ఆంతర్మోహన మౌళిఘూర్షన మిళన్మందార విస్రంసన 
సబ్లాకర్షణదృష్టి హర్షణ మహామన్త్ర౭ కురంగీదృశామ్‌ 
దృష్యద్దానవ దూయమాన దివిషద్దుర్వార దుఃఖాపదామ్‌ 
(భంళ 8 కంసరిపోస్సమర్సయతువః (శేయాంసి వంశీరవః ॥ 


72 గీతగోవిందం (అష్టపదులు 


పద్దెనిమిదవ అష్టపది (భావ(పకాశిక్క 

[రాధ కోపించిన మాటలు విని కృష్ణుడు వెళ్ళి 
సోవును. తర్వాత రాధ “అయ్యో! (సుమతో సమీ 
పించిన | పియుణ్ని పరుషోక్తులతో తరిమివేళాను. 
ఇంక మళ్ళీ వస్తాడా?” అని సంతాపం పొండు 
తుంది. చెలి “'రాధాఃనీ కోపంవల్ల కృష్ణుడు వెళ్లాడు 
కదా, ఇక మళ్ళీ రాకపోతే నీ అందం, యౌవనం 
అంతా వ్యర్థమే కదా!” అంటుంది. ] 


1. చెలి రాధతో ఇలా అంటున్న ది. (శ్రీకృష్ణుడు వసంత 
బుతువుల్లో చల్చగాలి వీస్తుండగా నీ పొందుగోరి వస్తున్నాడు. 
ఇంతకన్నా సుఖం ఏం కావాలి? ఓ రాధా! అభిమానంతో (శ్రీకృష్ణుని 
యందు కోసం చూపకు. 

2 తాటిపండ్ల కన్నా గొప్పవైన స్తనాల సౌందర్యాన్ని 
సుఖానుభవం లేకుండా వ్యర్థం చేయకు. 

4. మాటిమాటికి పరుషో క్తులతో ఇలా అతణ్ని తిరస్క_రిస్తూ 
మాటాడకు. అత్యంత సుందరాంగుడై న (శ్రీకృష్ణుని పొందుగోరి 
అనుసరించు. 


4. రాధా! ఎందుకని దుఃధిస్తున్నావు? కళలు హీనంకాగా 
ఎందుకు ఏడుస్తున్నావు? చెలులు నీ తెలివితక్కు_వ తనానికి నిన్ను 
చూచి నవ్వుతున్నారు. 

ర. మెత్తని తామరాకు - పాన్సుమీద (శ్రీహరిని కన్నుల 
పండువుగా చూడు. సీ కండ్లను సఫలం చేసుకో. 


గీతగోవిందం (అష్టపదులు) 783 
6. ఎందుకు మనస్సులో ఊరికే చింతపడుతున్నావు? నా 
హితోక్సులు విను. 
7: (శ్రీకృష్ణుడు రానీ, అతనితో (ప్రియంగా మధురంగా 
మాట్లాడు. వ్యర్థంగా మనస్సును దుఃఖంతో చెదరసీకు. 
8. శ్రీహరి విలాస లీలల్ని వర్ణిస్తున్న జయదేవకవి 
పలుకులు రసికజన హృదయాలకు సుఖం కలిగిస్తాయి. 


అష్టపది -19 
రాగం; ముథారి తాళం : జంప 
శోకమ్‌ 
అ(తాంతరే మస్ఫణరోష వశా దసీమ 
నిశ్వాసనిస్సహముఖీం సుముఖీ ముపేత్య। 
స్మవీడ మీక్షితసఖీవదనాం దినాంతే 
సానందగద్గదపదం హరి రి త్యువాచ॥ 
చ. 1. వదసి యది కించి దపి దంతరుచికౌముడీ 
హరతు దరతిమిర మతిఘోరమ్‌ 
స్పురదధరశీధ వే తవ వదనచం[ద్రమా 
రోచయతు తోచనచకోరమ్‌ 
(ప్రియే: చారుశీలేః (ప్రియే చారురీలే! 
ముంచ మయి మాన మనిదానమ్‌ 
సపది మదనానలో దహతి మమ మానసమ్‌ 
దేహి ముఖకమలమధుపానమ్‌ ॥(పియే॥ 
చ. 2 సత్య మే వాసియది సుదతి మయి కోపినీ 
దేహి ఖరనఖరశరఘాత మ్‌ 


ల 


గీతగోవిందం (అష్టపదులు 


ఘటయ భుజబంధనం జనయ రదఖండనహ్‌ 
యేన వా భవతి సుఖజాతమ్‌ 


చ. శి. త్వమసిమమ భూషణం త్వమసిమమ జీవనమ్‌ 


త్వ మసి మమ భవజలధిరత్నమ్‌ 
భవతు భవతీహ మయి సతత మనురోధినీ 
తత మమ హృదయ మతియత్న మ్‌ 


చ. 4. సీలనశినాభ మపి తన్వి తవ లోచనమ్‌ 


ధారయతి కోకనదరూపమ్‌ 
కుసుమశరబాణభావేన యది రంజయసి 
కృష్ణ మిద మేత దనురూపమ్‌ 


చ. 5. స్ఫురతుకుచకుంభయో రుపరిమణిమంజరీ 


రంజయతు తవ హృదయదేశమ్‌ 
రసతు' రశనాపి తవ ఘనజఘనమండలే 
ఘోషయతు మన్మథనిదేశమ్‌ 


చ. 6. స్థలకమలభంజనం మమహృృదయరంజనమ్‌ 


జనిత రతిరంగపసరభాగమ్‌ 
భణ మస్ఫణవాణి కరవాణీ చరణద్వయమ్‌ 
సరస సదలక్తక సరాగమ్‌ 


చ. 7. స్మరగరళఖండనం మమశిరసిమండనమ్‌ 


దేహి పదపల్ల వ ముదారష్‌ 


* జ్వలతి మయి దారుణో మదనకదనానలో 


హరతు తదుపాహిత వికారమ్‌ 


Hl (పియేః 


1 పియేః 


| పియే 


॥పియే॥ 


ప్రియే! 


॥పియ్‌॥ 


పాల టా ల తాయ 
* ఈ ఏడవ చరణములో సగముపై భగవంతునిచేతనే (వ్రాయబడినది 


కావున ఈ సందర్భమున దేవునికి కర్పూరహారతి చూపుట వాడుక. 


గీతగోవిందం (అష్టపదులు) 75 


చ. 8. ఇతి చటులచాటుపటుచారు మురవై రిణో 
రాధికా మధి వచనజాతమ్‌ 
జయతు జయదేవకవిభారతీభూషితమ్‌ 
మానినీజనజనితశాతమ్‌ పియే॥ 


శో పరిహర కృతాశజ్కి_శంకాం త్వయా సతతం ఘన 
స్తన జఘనయా [కొన్నే స్వాన్సే పరానవకాశిని। 
విశతి వితనో రనో ధన్యోనకోపి మమా న్రరమ్‌ 
స్పృనభర పరీరంభారం భే విధేపి విదేయతామ్‌॥ 
వ్యఢయతి వృథామౌనం తన్వి (పపంచయ పంచమమ్‌ 
తరుణిమభురాలాడకైై 8! తాపం వినోదయ దృష్టిభిః। 
సుముఖి విముఖీభావం తావద్విముంచ న ముంచమామ్‌ 
స్వయమతిశయస్ని గ్లో ము గ్రాపియోయ ముపస్థితః॥ 
ముగ్గ విధిహి మయి నిర్ణయ దన్మదంశమ్‌ 
దోర్వల్లి బంధనిబిడ స్తన పీడనాని 
చండిత్వ మేవ ముదముంచ న పంచబాణ 
చండాళ కాండదళనా దసవః (పయాన్తు॥ 
బంధూక ద్యుతి బాంధవేోయమధరః సిగ్గో మధూకచ్చవిః 
"గండచ్చండి చకాస్పి నీలనలిన (శ్రీమోచనం లోచనమ్‌ । 
నాసాన్వేతి తిల ప్రసూనపదవీం కుందాభదనన్లి పియే 
(పాయ స్త ఏన్ముఖ'సవయా విజయతే విశ వం సపుష్పాయుధ 81 
దృ తవమదాల సే వదన మిందు మత్యుజ్జ్వలమ్‌ 
గతిర్ణ్షన మనోరమా విధుత రుమ్బ మూరుద్వయమ్‌ 
రతిస్తవకలావతీ రుచిర చిత్రలేఖ [భువా 
అహో విభుధ యౌవనం వహసి తన్వి పృధ్వీ ంగతా॥ 


గీతగోవిందం (అష్టపదులు) 


(పతిం వస్తనుతాం హరిః కువలయాపీడేన సార్ధం రణే 
రాధాపీన పయోధర స్మరణకృ త్కుంభేన సంపేతవాకా 
యత స్విద్యతి మిలతిక్షణమథ కి ప్పేద్వి పే తత్‌ క్షణాత్‌ 
కంస స్యాలమభూజ్జితం జితమితి వ్యామోహ కోలాహలః॥ 


పందొమ్మిదవ అష్టపది (భావపకాశిక 

[పగలంతా రాక రాత్రి శ్రీకృష్ణుడు రాధ దగ్గరికి 
వస్తాడు. విరహంతో ముంచాడన్న బాధ, కృష్ణుణ్ణి 
చూడగానే మనస్సుతో పొంగిన సంతోషం ఈ రెండూ 
రాధను కలవరపెడతాయి. అంతలో (శ్రీకృష్ణుడు 
తన తప్పు మన్నించి ఏలుకొమ్మని రాధను వేడు 
కుంటాడు. ఈ అష్ట్రపదిలో ఏడవచరణం (వానే 
టప్పుడు జయదేవకవి మనస్సులో “రాధా! లేత 
చిగురాకువంటి నీ పాదాన్ని నా తల'పై పెట్టు. గరుడ 
మంత్రానికి విషం దిగినట్లు నా తాపం తీరుతుంది” 
అన్న భావం స్ఫురిస్తుంది. అంతలో జగన్నాయకుని 
గురించి ఇలా (వాయడం యుక్తం కాదని చింతపడి 
స్నానానికి వెళ్ళాడు. అంతలో జయదేవకవి వేషంలో 
(శ్రీకృష్ణుడు వచ్చి జయదేవకవికి స్ఫురించిన భావాన్నే 
చరణంలో ఇమిడ్చి [వాసి మరుగైపోయాడు. 
స్నానానంతరం వచ్చి చూచిన జయదేవుడు తనభార్య 
పద్మావతివల్ల జరిగింది విని దేవుని లీలయని 
గుర్తించి తన భార్యకు భగవద్దర్శనం లభించినందుకు 
ఎంతో పొంగిపోయి ఈ గీతం కడపటలో పద్మావతికి 


గీతగోవిందం (అష్టపదులు) 77 


భర్హయగు జయదేవుడు అని (వ్రాశాడు. కాబట్టి ఈ 
గీతంలోని ఏడవచరణం చాల మహత్వం కలది. | 
(శ్రీకృష్ణుడు రాధతో ఇట్లనుచున్నాడు. 

రాధా! ఎదై నా మాట్లాడు. సీ పలువరుస కాంతులనే 
వెన్నెలలు మిక్కిలి నీవలని భయమనే ఘోరమై ఉన్న చీకటిని 
పోగొట్టగలదు. 

మెరుస్తున్న నీ పెదవిలోని అమృతంతో కూడిన నీ ముఖమనే 
చం్మదవబింబం నా కన్నులనే చకోరాలకు రుచిని కలిగింపనీయవే. 

1. మనోహరమైన శీలంకలదానా!: రాధా! నా మీదగల 
కోసం విడువ. ఈ కోపానికి కారణంలేదు. మన్క్మథాగ్ని నౌ 
మనస్సును దహించి వేస్తున్నది. నీముఖకమలంలోని తేనెను 
ఆస్వాదింపనీయవే. 

2. నిజంగా నామీద కోపం కలిగిందా, వాడి గోళ్ళతో 
నఖక్షతాల్నిచేయి. నీ బాహువులతో నన్ను కట్టివేయి. దంతక్షతాలు 
చేసి నీ కోపం తీర్చుకో. అప్పటి కైనా నీకు సుఖం కలగనీ. 

8. రాధా! నీవే నా [ప్రాణం నీవే నాకు సొమ్ము. ఈ సంసార 
మనే సముద్రంలో నాకు దొరికిన అమూల్యరత్నం నీవే. నీవు 
నన్నెప్పుడూ అనుసరించి ఉండు. దాన్ని పొందాలనే నా మనస్సు 
ఎప్పుడూ (ప్రయత్నిస్తున్నది. 

4. నల్ల కలువల్లా ఉండే నీకండ్లిప్పుడు కోపంవల్ల ఎజ్జ 
కలువల్లా ఉన్నాయి. ఈ చూపుల్ని మన్మథబాణాలుగా అనురాగంతో 
నన్ను రంజింపజేశావా, సీలవర్షంగల కృష్ణుణ్లైన నాకు తగినట్టుంటుంది. 


5. రాధా! నీకుచ కలశాలమీద రత్న హారాలు అందం 
గులుకుతూ నీ హృదయాన్ని సంతోష పెట్టుతూ (పకాశింపనీ. సీ 
నడుములో ఒడ్డా ణము మన్మథుని ఆజ్ఞను తెలుపుతున్నట్లు శద్దింపనీ. 


7/6 గీతగోవిందం (అష్టపదులు) 

6. మృదుభాషలుకల రాధా! మెట్ట దామరల అందాన్ని 
తిరస్కరిస్తూ నా మనస్సును సంతోష పెట్టుతూ [కీడాంతంలో 
విలాసాన్ని సూచించే సీ పాదాలలో సరసములైన లత్తుక రేఖలను 
నన్ను చితింపసీ. 

7. మన్మథవిషం నా తల కెక్కింది. నా శిరస్సుకు అలంకొ 
రంగా నీచరణ పద్మాన్ని ఉంచు. దారుణంగా నన్ను కలవర 
"పెడుతున్న మన్మథతాపం చల్లారనీ. 

8. మురవైరి అగు శ్రీకృష్ణుడు నేర్పుతో మనోహర 
వాక్యాలతో రాధను ఆశ్వాస పరిచిన విధాన్ని పద్మావతికి వల్ల భుడై_న 
జయదేవకవి ఇలా వర్ణించాడు, ఈ గీతం గొప్పదిగా వెలసి 
యుండునుగాక. 


అష్టపది -20 
రాగం : కళ్యా తాళం : చాపు 
శోకమ్‌ 
సుచిర మనునయేన (ప్రీణయిత్వా మృగాజీం 
గతవతి కృత వేషే కేశవే కుంజశయ్యాం । 
రచితరుచిరభూషాం దృష్టి మోషే (ప్రదోషే 
స్ఫురతి నిరవసొదాం కాపి రాధాం జగాద ॥ 


చ, 1. విరచితచాటు వచనరచనం 
చరణే రచిత (ప్రణిపాతం 
సంప్రతిమంజుల వంజుళసీమని 
శయన మనుయాతం 


లనీ 


గీతగోవిందం (అష్టపదులు) 
చ 


: ముగ్గ! మధుమథనమ్‌ 


హే రాధే ముగ్గ మధుమథనమ్‌ 
అనుగత మనుసర రాదే 


. ఘనజఘన స్తనభారభరేదర 


మంథర చరణవిహారమ్‌ 
ముఖరితమణిమంజీర ముపేహి 
విదేహి మరాళ నికారమ్‌ 


శృణు రమణీయతరం తరుణీజన 
మోహన మధురిపురావషమ్‌ 
కుసుమశరాసన శాసనవందిని 
పికనికరే భజ భావమ్‌ 


అనిలతరళ కిసలయనికరేణ 

కరేణ లతానికురుంబమ్‌ 

(శరణ మిన కరభోరు కరోతిగతిమ్‌ 
(పతి ముంచ విళంబమ్‌ 


. స్ఫురిత మనంగతరంగవశాదివ 


సూచితహరిపరిరంభమ్‌ 
పృచ్చమనోహరహార విమలజల 
ధారమముం కుచకుంభమ్‌ 


. అధిగత మలధిలసఫీభి రిదంతవ 


వపు రపి రతిరణసజ్ఞమ్‌ 
చండి రణితరశనారవడిండిమ 
మభిరస సరస మలజ్ఞమ్‌ 


79 


॥ముగ్జే॥ 


॥ముగే॥ 
టోని 


॥ముగే॥ 
ధి 


ము గే॥ 
థ్‌ 


॥ముగే॥ 
ఢా 


1ముగే॥ 
థ్‌ 


80 


గీతగోవిందం (అష్టపదులు) 


చ 7. స్మరశరసుభగనఖేన సఫీమవ 


లంబ్య కరేణ సలీలమ్‌ 
చల వలయక్వణితై. రవబోధయ 
హారి మరినిగదితకీఅమ్‌ ॥ముగ్జే॥ 


. (శ్రీజయదేవభణిత మధరీకృత 


హారముడాసిత వామమ్‌ 
హరివినిహితమనసా మధితిష్టతు 
కంఠతటీ మవిరామమ్‌ ॥ముగ్ద॥ 


అక్షర్ని&ీప దంజనం [శవణయోః తాపిజ్బు గుంజావళిం 
మూర్ధ్ని శ్యామ సరోజదామ కుచయోః కస్తూరికా పత్రకమ్‌। 
ధూర్తానా మభిసార సాహసకృతాం విష్వజ్నికంజే సఖి 
ధ్వాన్నంసీలనిచోల చారు సుదృశాం |ప్రత్యంగ మాలింగతి॥ 
కాశ్మీరగారవపుషామభిసారి కాణా 

మాబద్దరేఖ మభితో రుచిమంజరీభి 8 | 

ఏత త్రమాలదల నీల తమం తమి(సం 

త శ్చేమ హేమనికషోపలతాం తనోతి॥ 


ఇరువదవ అష్టపది (భావ ప్రకాశిక) 

[శ్రీకృష్ణుని ఓదార్పులవల్ల రాధకోపం తీరింది. 
ఒకచెలి (శ్రీకృష్ణుని గుణాలు పొగడగా విన్న రాధ 
మనస్సులో (పేమ ఉప్పొంగగా (శ్రీకృష్ణుని పొందు 
గోరి తన్ను అలంకరించుకుంటుంది. ] 


గీతగోవిందం (అష్టపదులు, 81 
లి (శ్రీకృష్ణునందు సుముఖంతో ఉన్న రాధతో ఇట్లను 
చున్నది. 

1. ముద్దరాలా! రాధా! (పియవాక్యాలతో సే పొదాలకు 
నమస్కరించి ఇప్పుడు (పబ్బలిచెట్లి సమీపంలో ఉన్న పొదరింటిలో 
(కీడాశయ్యను పొంది ఉన్న శ్రీకృష్ణుణ్ణి నిన్ను శరణు పొందినవాలణ్ణి 
అనుసరించు. 


2. గొప్ప పిరుదులు స్తనాలు కలిగి ఉన్నందున మెల్లగా 
నీ నడకలతో, రత్నాలు పొదిగిన అందెలు శి స్తుండగా హంసవలె 
ఒప్పు అడుగులతో కృష్ణు నొద్దకు వెళ్ళు. 

3. స్త్రీలను మోహింపజేస్తూ (శావ్యంగా గానం చేస్తున్న 
తుమ్మెదల శబ్గాన్ని విను. మన్మథుని ఆజ్ఞ తో వందిజనంలా 
పొగడుతూ ఉన్న కోకిలలయెడ ఆదరం చూపు. 


4. లతలు గాలికి కదలుచున్న చిగురాకులనే చేతులతో 
నిన్ను (పేరేపిస్తున్నది. ఆలస్యంచేయక (శ్రీకృష్ణుని అనుసరించు. 
చెళ్ళు. 

ర్‌, మన్మథతరంగాలచేత కదలింసబడినట్లు కదలుతూ మనో 
హర హారాలనే జలధారలతో కూడిన కుచకుంభాలను (శ్రీహరి పరి 
రంభాన్ని సూచిసూ వున్నాయి, అడీగి చూడు. 


6. సఖులచేత నీ ఈ సుందర శరీరం మన్మథ యుద్ధానికి 
తగినట్లు అలంకరింపబడింది. కోపం కలదానా! ష్షాల ౫ళు 
డిండిమ వాద్యంవలె మోగుతుండగా సిగ్గువదలి (శ్రీకృష్ణుని చేరుకో, 


7. మన్మథబాణంలా అందము గులుకుతున్న గోళ్ళతో 
కూడిన చేతితో లీలగా సఖిని ఆధారంగా పట్టుకుని చేతుల్లో కదలు 
6 


iy) గీతగోవిందం (అష్టపదులు) 
చున్న గాజుల శబ్దంతో నీ రాకను (శ్రీహరికి ఎరుకపరుస్తూ అతని 
సమీపానికి చేరుకో. 

8. ముత్యాలను తిరస్కరిస్తూ ముత్యాలు గూర్చినట్లుగా 
వంకరలేని వకోక్షులు లేక జయదేవకవి హృదయంగమంగా రచిం 
చిన ఈ గీతం (శ్రీహరియందు మనసుంచినవారి కంఠంలో ఎల్ల 


ప్పుడు ఉండునుగాక. హరి భక్తులు నిరంతరం దీన్ని గానం చేయు 
దురు గౌక.... 


రాగం : కానడా శాళం ; జంప 


హారావళీతరళ కాంచనకాంచిదామ 
నుంజీరకంకణ మణిద్యుతిదీపితస్య | 
ద్వారే నికుంజనిలయస్య హరిం నిరీక్ష్య 
(వీడావతీ మధ సఖీ మియ మిత్ఫ్యువాచ ॥ 


చ. 1. మంజుతరకుంజతల కేశిసదనే 
ఇహ విలస రతిరభసహాసితవదనే 


SR (పవిశ రాదే; మాధవసమీప మిహ 1 పవిశ॥॥ 
చ. 2. నవభవ దళోకదళ శయనసారే 
ఇహ విలస కుచకలశతరళహారే 1 పవిళ॥ 


చ; 8. చలమలయ వనపవనసురఖిశీతే 
ఇహ విలస రసవలిత లలితగీతే ॥పవిశ॥ 


గీతగోవిందం (అష్టపదులు) 88 
చ, 4. కుసుముచయ రచితశుచివాసగేహే 


ఇహ విలస కుసుమసుకుమార దేహే ॥|పవిశ ti 
చ 5. మధు తరళపికనికరనినదముఖరే 

ఇహ విలస దళనరుచిరుచిరశిఖరే ప్రవిళ॥ 
చ, 6. వితత బహువల్లి నవపల్ల వఘనే 

ఇహ విలస పీనకుచకుంభజఘనే ॥|పవిశ॥ 
చ. 7. మధుముదిత మధుపకులకలితరా వే 

ఇహ విలస కుసుమశరసరసభావే 11ప్రవిళ॥ 
చ, $8. విహిత పద్మావతీ సుఖసమాజే 

భణతి జయదేవకవిరా జరాజే ॥| పవిశ॥ 


త్వాం చిత్తేనచిరం వహన్నయ మతి(శానో భృశంతాపితః 
కస్టర్చేణచ పాతుమిచ్చతిసుధా సంపాతబింబాధరమ్‌। 
అస్యాంగం తదల౦కురు క్షణమిహ(భ్రూక్నేప లక్ష్మీలవ 
(క్రీతేదాస ఇవోప నేవిత పదాంభోజే కుతస్సంభ్రమః॥ 


3 


ఇరవై ఒకటవ అష్టపది (భావ ప్రకాశిక 
[రాధ శ్రీకృష్ణుడున్న పొదరింటిని సమీపించి 
సిగ్గుతో అడుగులు తడబడ వున్నప్పుడు చెలులు 
ఆమెను ఉత్సాహపరుస్తూ శ్రీకృష్ణుని చేరబొమ్మని 
(పోత్సహిస్తు న్నారు.] 
|. రాధా! |క్రీడాకుతుహూలంవల్ల కలిగిన చిరునవ్వు ముఖ. 
మందు చిందులాడగా రమణీయంగా ఉన్న ఫొదరిల్ల నే [క్రీడా 
య 
గృహంలో కృష్ణుని చేరుకో, పో. మురారీ! మీకు మంగళశతాలు 
కలుగుగాక. 


84 గీతగోవిందం (అష్టపదులు) 


2. కుచకలశాలమీద పొరలాడుచున్న హారాలకో కొత్త 
వైన అశోకపు చిగుళ్ళతో నైన పాన్సుమీద (శ్రీకృష్ణునితో (క్రీడించు. 

8. రసమనోహార గీతాలు ఆలాపించు రాధా! మంద 
మారుతం చల్లగా వీచుచుండగా సువాసనతో కూడి వున్న ఈ పొద 
రింటిలో (శ్రీకృష్ణునితో (క్రీడించు. 

ఢీ పృప్వులవలె సుకుమారమైన శరీరం కల రాధా! పువ్వు 
లతో కూడి పరిశుద్దమై వున్న ఈ లతా గృహంలో (శ్రీకృష్ణునితో 
క్రీడించు. 

గ దంతకొంతులతో ఒప్పుచున్న రాధా! వసంతంలో కోకి 
లలు మనోహరంగా కూస్తూ వున్న ఈ పొదరింటిలో (శ్రీకృష్ణునితో 
క్రీడించు. 

6. బలిసిన కుంభాల్లా వున్న స్తనాలు, జఘనం కల రాధా: 
కొత్త చిగురాగులు తొడిగిన లతలు బలిసిఉన్న ఈ పొదరింటిలో 
(శ్రీకృష్ణునితో క్రీడించు. 

7. మన్మథబాణాలచే కలవర పెట్టబడిన మనస్సుకల రాధాః 
పూదేనెలు తాగి మకత్తిల్లిన తుమ్మెదలు రొదచేస్తూ ఉన్న ఈ పొద 
రింటిలో (శ్రీకృష్ణునితో (క్రీడించు. 


8. పద్మావతితోకూడి సుఖిస్తున్న జయదేవకవి గానం 
చేస్తూ వుండగా శ్రీకృష్ణుని సమీపించి క్రీడించు. 


రాగం : 


ల 


వ 2 


గీతగోవిందం (అష్టపదులు ర 


అష్టపది = లీల 
మధ్యమావతి తాళం: అది 
శోకమ్‌ 
గి 
సా ససాధ్వససానందం గోవిందే తోలతోచనా । 
శింజానమంజుమంజీరం (ప్రవివేశ నివేశనమ్‌ ॥ 


. రాధావదన విలోకన వికసిత 


వివిధవికారవిభంగమ్‌ 


జలనిధి మివ విధుమండలదర్శన 
తరళితతుంగ తరంగమ్‌ 


. హరిం ఏకరసం చిరమ్‌ 


అధిలషిత విలాసమ్‌ 
సా దదర్శ గురుహర్ల వశళశంవద 
వదన మనంగవికాసమ్‌ 1హాది॥ 


హార మమలతరతార మురసిదధ 

తం పరిరభ్య విదూరమ్‌ 

స్పుటతర ఫేనకదంబకరంబిత 

మివ యమునాజలపూరమ్‌ 1హారి॥ 


( శ్యామలమృదుల కశేబరమండల 


మధిగత ' గొరదుకూలమ్‌ 
నీలనళిన మివ పీతపరాగ 
పటలభరవలయిత మూలమ్‌ ॥హారి॥ 


చ. 4. 


చ, శీ, 


చ, 6. 


చః 


చ. 8, 


గీతగోవిందం (అష్టపదులు) 
తరళదృగంచల చలనమనోహర 
వదనజనిత రతిరాగం 
స్పుటకమలోదర ఖేలితఖంజన 
యుగ మివ శరది తటాకమ్‌ 


వదనకమల. పరిశీలన మిళిత 
మిహిరసమ కుండలళోభమ్‌ 
స్మితరుచి రుచిరసముల్ల సితాధర 
పల్లవకృత రతిలోభమ్‌ 
శశికిరణచ్చురితోదర జలధర 
సుందర కుసుమసు'కేళశమ్‌ 
తిమిరోదిత విధుమండల నిర్మల 
మలయజ తిలకనివేశమ్‌ 


విసలపులక భరదంతురితం రతి 
శేశికలాభి రధీరమ్‌ 

మణిగణకిరణ సమూహసముజ్జ గిల 
భూషణ సుభగళరీరమ్‌ 


(శ్రీజయదేవభణిత విభవద్విగు 
ణీకృత భూషణభారమ్‌ 
(పణమత హృదివివిధాయ హరింరుచి 
రంసుకృళో దయసారమ్‌ 


1హారి! 


[హారి 


1హారి॥ 


1హారి॥ 


॥హదరి॥ 


గీతగోవిందం (అష్టపదులు) 87 


ళో అతి కమ్యాపాంగం (శ్రవణపద సర్యన్ర్తగమన 
(ప్రయా 'నేనేవాకో తరలతమభావం గమితయోః। 
ఇదానీంరాధా యాః [పియతమ సమాలోకసమయే 
. పపాత న్వేదాంబు (ససరఇవ హర్షా(ళునికర8॥ 


భజన్న్యాః తల్పాన్తం కృతకపట కండూతివిహిత 
స్మితే యాతే గేహాత్‌ బహిరపి హితాళీ పరిజనే। 
(పియాస్యం పశ్యన్హ్యాః స్మృరశర సమాకూతసుభగమ్‌ 
సలజ్ఞా లజ్ఞాభిః వ్యగమదివ దూరం మృగద్భృశః॥ 
జయ శ్రీవిన్య నై! మహితఇవ మన్దారకుసుమైః 
స్వయం సిన్దూరేణ ద్విపరణముదా ముదిత ఇవ। 
భుజాపీడ [క్రీడా హత కువలయా పీడహరిణః 
(ప్రకీర్ణా సృగ్బిందుర్ణయతి భుజదండో మురజితః॥ 


ఇరవై రెండవ అష్టపది (భావ ప్రకాశిక) 

.. [చెలికత్తెలు ఉత్సాహపరచగా 'సిగ్గువదలి రాధ 
కండ్డార (శ్ర్రుకష్ణుని చూచి అతనియందే లగ్నమైన 
మనస్సుతో (శ్రీకృష్ణుని చేరుకుంటుంది. ఏదో నెపం 
పెట్టి చెలులందరు వెళ్ళిపోతారు. 

1. రాధ తన ముఖాన్ని చూడడంవల్ల మనస్సులో వికసించిన 
పలువిధాలైన మన్మథ [కీడోత్సాహాలు కల శ్రీకృష్ణుని, చంద 
మండలాన్ని చూచినందువల్ల ఉప్పొంగిన అలలతోడి సముదంలా 
చూచింది. చాలకాలంనుండి కోరుతున్న . |కీడాభిలాషతో ఉప్పొంగిన 


గ్రే గీతగోవిందం (అష్టపదులు) 


భావాన్ని (ప్రకటించే ముఖవిలాసంతో కూడిన శ్రీకృష్ణుణ్ని రాధ 
చూచింది. 


2 చాలా స్వచ్చంగా వున్న నాయకమణితో కూడిన దీర్చ 
మైన ముక్తాహారాన్ని వక్షస్థలంలో చేర్చుకుని నురుగులతో కూడి 
పొంగుచున్న అలలుకల యమునౌనదివలె ఒప్పుయన్న శ్రీ 
కృష్ణుణ్ని రాధ చూచింది. 

8. పచ్చని పుప్పొళ్ళు కమ్మిన మొదలుగల నల్ల కలువలా 
సుకుమారమైన తన నీలవర్ణపు శరరంమీద పచ్చని బంగారు వలువ 
కప్పుకుని ఉన్న (శ్రీకృష్ణుని రాధ చూచింది. 

4. చంచలములైన కడగండ్ల చూపులతో [క్రీడలో అను 
రాగాన్ని (పకటిస్తూ వున్న సుందరమైన ముఖం కలిగి శరత్కా 
లంతో పద్మవనం మధ్య క్రీడిస్తున్న కాటుకపిట్టల జంటతో 
గూడిన నిర్మల తటాకంలా వున్న (శ్రీకృష్ణుని రాధ చూచింది. 

ర్‌, ముఖకమలమనే అలంకారంతో కూడి [పకాశిస్తున్న 
సూర్యునిలా ఒప్పుచున్న కుండలాల కాంతితో చిరునవ్వులు (ప్రకటించే 
అధరపల్ల వాలచే రతి(క్రీడాభిలాషను వెల్లడిస్తున్న (శ్రీకృష్ణుణ్ని 
రాధ చూచింది. 

6. చందకిరణాలతో చుట్టుకోబడిన మేఘంలా మంచి 
పుష్పాలతో చుట్టబడిన 'కేశపాళమూ, చీకటిమధ్య ఉదయించిన 
చంద్రవింబంలా ముద్దులు గురుస్తున్న స్వచ్చమయిన (శ్రీగంధపు 
బొట్టూ కల శ్రికృష్ణస్వా మిని రాధ చూచింది. 

7. విస్తారంగా కలిగిన పులకాంకురాలతో ఇంచుకంత మిట్ట 
పల్లాలుగా కనబడుతూ క్రీడావిలాసాల్లో ధైర్యం చాలనివాడై. 


గీతగోవిందం (అష్టపదులు) 89 


మణిభూషణాలతో ఒప్పచున్న శరీరంకల (శ్రీకృష్ణుని రాధ 
చూచింది. 


రి, ఢీ) జయదేవకవి వాక్కులచే ఇనుమడింపబడిన ఆలంకా 


శాలతో ఒప్పుచున్న పుణ్యసారమైన (శ్రీకృష్ణుణ్ణి, ఈ గీతాన్ని విన్న 
చదివిన రసికులు చిరకాలం మనస్సులో ఉంచుకుని నమస్క_రించండి. 


రాగం : 


అష్టపది -28 
నొదనామ। క్రియ తాళం: ఆది 
ోకమ్‌ 
గతవతి సఫీబ్బందే మంద తపాభరనిర్భర 
స్మరపరవశాకూత స్పీతస్మితస్న పితాధరాం। 
సరసమనసం దృష్ట్వా హృష్టాం ముహు ర్నవపల్ల వ 
(ప్రసవళశయనే నిక్షిప్తాకీ మువాచ హరిః [పియాం॥ 


. కిసలయశయనతలే కురు కామిని! 


చరణ నళిన విని వేశమ్‌ 
తవ పదపల్ల న వైరిపరాభవ 
మిద మనుభవతు సువేశక్‌ 


. కణ మధునా నారాయణమ్‌ 


అనుగత మనుసర రాదే CY 


. కరకమలేన కరోమి చరణమహ 


మాగమితాసివిదూరమష్‌ 
క్షణముపకురుశయనోపరి మామివ 
నూపుర మనుగతి శూరమ్‌ TE 


90 


చ.- 8. 


చ, 0, 


చ. 6. 


చ [= 


చ, 6. 


గీతగోవిందం (అష్టపదులు) 


వదన సుధానిగళిత మమృతమివ 
రచయ వచనమనుకూలమ్‌ 
విరహమివాపసనయామి పయోధర 
రోధక మురసిదుకూలమ్‌ 


క (ప్రియ పరిరంభణ రభసవలిత మవ 


పులకిత మతిదురవాపమ్‌ 

మధురసి కుచకలశం వినివేశయ 
శోషయ మనసిజతాపమ్‌ 
అధరసుధారస ముపనయభా మిని! 
జీవయమృత మివదాసమ్‌ ' 
త్వయి వినిహితమనసం విరసోనల 
దగ్గవ పుషమవిలాసమ్‌ 

శరిముఖి!: ముఖరయమణిరకనాగుణ 
మనుగుణకంఠ నినాదమ్‌ 
[(శుతియుగ'శే పికరుతవికలే మమ 
శమయ చిరాదవసాదమ్‌ 

మా మతివిఫలరుషా వికలీకృత 
మనలోకితు మధునేదమ్‌ . 

మీలతి లజ్జితమివ నయనం తవ 
విరమ విసృజ రతిఖేదమ్‌ 
(శ్రీజయదేవభణిత మిదమను' పద 
నిగదిత మధురిపుమోదమ్‌ 
జనయతు రసికనేష మనోరమ 
రతిరసభావవినోదమ్‌ 


Ee 


TE 


MACY) 


na er 


ణః 


net 


గీతగోవిందం (అష్టపదులు) 9} 
శ్లో॥పత్యూహః పులకౌజ్ము_ రేణ నివిడాళ్లేషే నిమేషేణచ 
క్రీడాకూత విలోకనే ఒధరసుధా 'పానే కథానర్మభిః। 
అనందా శుగమేన మన్మథకలా యుద్దేపి యస్మిన్నభూత్‌ 
ఉద్భూతస్స తయోర్చ్బభూన సురతారంభ (పియంభావుక 8॥ 
దోర్భ్యాం సంయమితః పయోధర భరేణాపీడితః పాణిజై_ 
రావిద్దోదళనై ౩ క్షతాధరపుటః (శ్రోణీ తపేనాహతః। 
హన్తేనానమితః కచేఒధరసుధా స్వాదేన సమ్మోహిత 8 
కాన్తఃకామపి తృప్పిమాప తదహో కామస్యవామాగతిః॥ 
మారాంకే రతి'కేశిసంకుల రణార'మే తయాసాహాన 
(పాయం కాన్తజయాయ కిజ్బాదుపరి పారంభియత్సంభమాత్‌ । 
నిష్పందా జఘనస్థలీ శిథిలితా దోర్వల్లి రుత్క_ మితం 
నక్షోమీలిత మకీ పొరుషరసః స్త్రీణాం కుతస్పిద్ధ్యతి॥ 
తస్యాఃపాటల పాణిజాంకితమురోని[దా కషాయేదృశా 
నిర్ణూతోధరళోణిమా విలులిత స్ప స్తస్న్రజో మూర్జజాః। 
కౌంచీదామ దరళ్లథాం చలమితి (పాతర్నిగా దై ర్హృళో 
రేభిః కామశరైః తదద్భుతమభూత్‌ పత్యుర్మనః కీలితమ్‌॥ 


ఇరవై మూడవ అష్టపది (భావప్రకాళశిక 

| రాధాకృష్ణుల (క్రీడావిలాసములు వర్థి ౦పబడు 
చున్నవి. తన్ను సమీపించిన రాధనుచూచి _పేమో 
త్సాహంతో కీడాకుతూహలం మనస్సులో ఉప్పొం 
గగా (శ్రీకృష్ణుడు ఇట్లనుచున్నాడు] 


§2 గీతగోవిందం (అష్టపదులు 

1. రాధా! చిగుళ్ళవంటి నీ పాదాలతో వైరం పెట్టుకున్న 
ఈ చిగురాకు పసాన్సు పరాభవం పొందేటట్లు దీనిమీద సీ పాద 
పద్మాలను ఉంచు. 


రాధా, ఇప్పుడు అనుకూలుడై న నారాయణని సేవించు. ఇది 
చెలులు చెప్పినమాట. 


2, రాధా! చాలాదూరం [శ్రమపడి నడిచివచ్చావు. సీ పొదా 


అను పొంది ఉన్న అందెలవలె నా కరకమలాన్ని నీ పాదాలమీద 
ఉంచి మెల్లగా ఒత్తేటందుకు అంగీకరించు. 


రి, ముఖచందుని నుండి జారుచున్న అమృతంలా అను 
కూలమైన మాటలు పలుకు సీ ఎదను కప్పిఉన్న దుకూలాన్ని 
వియోగాన్ని పోగొట్టిన విధంగా తొలగిస్తాను. 


4. రాధా! కొగిలించుటలో వేగాన్ని పురికొల్పుతూ పులకించి 
పొంద శక్యంకాని కుచకలళాలని నా వక్షస్థలంలో ఉంచు, మన్మథ 
తాపాన్ని పోగొట్టు. 


5. నీయందే మనస్సు ఉంచి విరహానలంవల్ల దగ్ధమై నట్టున్న 
శరీరం కల నన్ను విలాసరహితుణ్ఞి నీ దాసుణ్ణి మృతునివలె ఉన్న వాణ్ణి 
అధరామృతమిచ్చి (బతికించు. 


6. కోకిల కూతలువిని వికలములై ఉన్న నా చెవులకు 
విందు కూరుస్తూ మొరయుచున్న మొలనూలి మణుల శద్దానికి 
అనుగుణంగా మృదుల కంఠధ్వనులను వినిపించు. 


7. కోపంతో విఫలీకృతుణ్ని గావించి ఇప్పుడు అనురాగంతో 
చూస్తున్న నీకండ్లు సిగ్గుతో మూసుకున్నట్లున్నవి. దుఃఖము 
పోయినట్లుగానే ఈ నునుసిగ్గును గూడా వదలి కండ్లు తెరు. 


గీతగోవిందం (అష్టపదులు 93 

8. సదపదంలో శ్రీకృష్ణుని సంతోషాన్ని వెల్లడిస్తూ 

జయదేవకవి రచించిన ఈ గీతం రసికజనుల హృదయాల్లో భక్తి 
రూప శృంగార వినోదాన్ని కలిగించగలదు. 


అష్టపది = వీడీ 
రాగం : మంగళకొశికం తాళం : చాపు 


స 


శోకమ్‌ 
య 


అధకాంతం రతి( శాంతం అభిమండన వాంఛయా । 
జగాదమాధవం రాధాముగ్గా స్వాధీన భర్త కౌ ॥ 


చ. 1. కురుయదునందన:ః చందన శిశిరత 
రేణక రేణపయోధరే 
మృగమద స్మతకమ[తమనోభవ 
మంగళకలళ సహోదరే 
= నిజగాద సా యదునందనే 
కీడతి హృదయానందనే 
నందనందనే భక్త చందనే 1నిజి॥ 
చ. ఓ అళకుల భంజనమంజనకంరతి 
నాయకసాయక మోచనే 
త్వదధర చుంబనలం౦బితకజ్జల 
ముజ్జ్వ్యలయ్మ ప్రియ లోచనే 1నిజ॥ 
చ. రీ. నయనకురంగతరంగవికాస 
నిరాసకరే (తుతిమండలే 
మనసిజ పాశవిలానధరే సుభ 
గేవి నివేళయ కుండలే nనిజ॥ 


eA 


చ, 4, 


చ రీ. 


చ. 7, 


చ, $8. 


గీతగోవిందం (అష్టపదు లు 
(భమరచయం రచయంత మువరిరుచి 


"రంసుచిరంమమ సమ్ముఖే 


జితకమలే విమలే పరికర్మయ 
నర్మజనక మలకం ముఖే 
మృగమదరసవలితం లలితంకురు 
తిలక మళికరజనీకరే 
విహితకళంగళం కమలానన 
విశమిత [శమశీకరే 


. మమరుచిరేచికురే కురుమానద 


మానసజధ్యజ చామరే 

రతిగలితే లలితే కుసుమాని 

శిఖండి శిఖండకడామరే 

సరసఘనే జఘనేమమ శంబర 

దారణవారణ కంధరే 

మణిరశనా వసనాభరణాని 
శుభాశయవాసయ సుందరే 

(శ్రీజయదేవ సుకవివచనే హృద 
యంసదయం కురుమండనే 

హారి చరణ స్మరణామృత నిర్మిత 

కలికలు షజ్వర ఖండనే 

రచయ కుచ యోళ్ళ్చి.తం కరుష్వకపోలయో- 
ర్హటయ జఘనే కాంచీసజం కబరీ :భరే । 
కలయ వలయ శేణీం పాజొపదేకురు నూపు 
వితినిగదితః [పీతః పీతాంబరోపితథా కరోత్‌ 


Tar 


ian 


toi 


Tarr 


1నిజి॥ 


గీతగోవిందం (అష్టపదులు 95 


యద్లా ౦ధర్వ కళాసుకౌశలమనుధ్యాతంచ యదై ్వెష్ట్రవమ్‌ 
యశ్చ్యృంగార వివేకత త్త పమపియ క్కావ్యేషు లీలాయుతమ్‌! 
తత్సర్వం జయదేవపండితకవేః కృషెకదాసాత్మన 


స్వానందాః పరిళోధయన్తు నుధియ కీ) గీతగోవిన్దత $ 


ఇరవె నాలవ అషపది (భావ్యప్రకాశికు 
m= MN యట 
[శ్రీకృష్ణునితో క్రీడావిలాసంలో ఉప్పొంగిన 
మనస్సుతో రాధ అతనితో ఇట్లనుచున్నది.] 


l. తన హృదయానికి అమితానందం కూర్చిన భ కృచంద 
నుని నందనందనుణ్ని చూచి రాధ ఇలా అంటున్నది. 


కృష్ణా (శ్రీగంధంలా చల్లగా ఉన్న నీ చేతులతో మన్మథునికి 
మంగళార్థం ఉంచబడిన కలశాల్ని పోలిన ఈ నా కుచకలశాల్లో 
మకరికాప్రాల్ని చి(తించు. 


2. మన్మథబాణాలకు నివారకులైన కండ్ల లో నీ అధర 
చుంబనంవల్ల తుమ్మెదల్లా ఉన్న కౌటుకను (పకాశింపజేయి. నీవు 
ముద్దాడగా తొలగిన కాటుకను మళ్ళీ నా కండ్ల తో (పకాశింపచేయి. 

ర్త నేతాలనే లేళ్ళగంతుల (పకాశాన్ని అడ్డగిస్తున్న 
మన్మథుని పగ్గాలవలె అందంతో కూడి నా చెవుల్లో కుండలాలను 
గొడుగు. 


4. అగభాగంలో చాల'నేపు సంచరిసు స్తున్న తుమ్మెదల్లా 
విలాసంతో కూడిన ముంగురులచే జయింసబడిన తామరలు గలనా 
ముఖమండలంలో చెదరిన అలకలను సరిచేయి. 


y6 గీతగోవిందం (అష్టపదులు 
ర్‌. [క్రీడావిలాసంవల్ల ఏర్పడిన (శ్రమవల్ల తోచిన స్వేద 
బిందువులు తొలగిపోయిన నా లలాట చంద్రబింబంమీద కస్తూరి 
బొట్లును చం[దకళంకాన్ని జయించేటటు లిఖించు. 
యు ap) 


6. (కీడలో దవిలియున్నప్పుడు మన్మథ ధ్వజానికి వింజా 
మరల్లా జారిన నా 'కేశపాళంలో నెమలిపింఛాల్లా అందం గులికే 
పువ్వులను అలంకరించు. 

7. బలిసి మన్మథుని ఏనుగు మెడలా ఒప్పుచున్న నా జఘ 
నంలో రత్నాల మొలనూలు, వలువ, భూషణాలు అనే వీటిని 
అలంకరించు. 


8. హారిచరణధ్యానమనే అమృతంచేత మునుపు చేసుకొన్న 
పాపాలన్నీ తొలగిపోగా శృంగార రసాలంకారంతో కూడిన ఈ 
గీతగోవిందమనే కావ్యాన్ని దయతో మనస్సును ఉంచి ఢ్రికృష్ణాః 
అను గహాంచు, 

గీతగోవిందం (అష్టపదులు) భావ ప్రకాశిక 
సమాప్తము, 


భారతి ఫవర్‌ (పెన్‌, గోపాలపురం, మద్రాసు - 800 186. 


